


a 





మన పిల్లల పొటలు 


(బాలల జానపద గేయ సర్వస్వం) 


Cis 
oo 





నందసాదకుడు 
డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్య, ౧౧౦ 








గ 





చేయూత 


ఈ (గంధ ప్రచురణకు తోడ్చడిన 





తెలుగు కళా సమితి, న్యూజెర్సి సంఘాల 
అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులకు 
సిండు కృతజ్ఞతలు 


స్వర్ణోత్సవ కానుక (1952-2002) 


ముఖ చిత్రం : బాపు 
చిత్రాలు : వాసు 


వెల : రూ. 130/- $10/- 


(వతులకు : 


డాక్టర్‌ వెలగా వెంకటప్పయ్య 
4-22-27 ఐతానగరం 
తెనాలి 522 201 


ఫోన్‌ : 91-8644-228585 
e-mail . drvelaga @ yahoo com 


ముద్రణ : 2003 
వాసు ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌, 
విజయవాడ. ఫోన్‌ : 2436324, 5528324 


(మ 


దదాహ స్‌ 


బాల సాహితీవేత్తలు 
నౌజన్యమూర్తులూ 
బాలబంధువులూ ఐన 


వేజండ్ల సాంబశివరావు 
కవిరావు 

అలపర్తి వెంకట సుబ్బారావు 
గార్లకు 


ఆ 


“Indian children’s rhymes and 
chants survived many a national 
storm. The wealth of the country was 
plundered by the invaders, but who 
could carry off these rhymes and 
chants from India’s little son’s and 
daughters? The people were the 
victims of great catastrophies, but 
none could kill the children’s 
indigenous games and home spun 
songs”. 

DEVENDRA SATHYARTHI 


Indian Children’s Rhymes and Chants 
(Modern Review - Oct-Nov 1936 P 39) 


HOE నత నన న RS 


గ 





గో 


జ్‌ పాటల సూచిక 


1 పిల్లల జానపద గేయాల పరిచయం 7 
2 ప్రార్థన గేయాలు 17 
8 జోల పాటలు 25 
4 లాలి పాటలు 483 
5 ఊయల పాటలు 58 
6 పండుగ పాటలు 64 
7 ఎగతాళి పాటలు 76 
8 ఆటల పాటలు 90 
9 క్రైస్తవ బాలల గేయాలు 122 
10 తొక్కు పలుకులు 126 
11 పిల్లల రచనలు 133 
12 అభినయ కథా గేయాలు 152 
18 పొడుపు కథా గేయాలు 169 
14 మరికొన్ని గేయాలు 178 
15 మెదడుకు మేతనిచ్చే పొడుపు కథలు 176 
16 తెలుగు పలుకుబడిని పెంచే సామెతలు 182 
17 నారద గాన రామాయణం 189 
18 కృతజ్ఞతలు 192 


ACK నాక సరా 7. 


పిల్లల జానపద గేయాల పరిచయం గ 


పరిచయం 

తెలుగు సంస్కృతికి మూలకందాలైన తెలుగు పిల్లల తొలి పాటలు ఏనాటివో యిదమిత్చంగా చెప్పలేము. 
కర్తలెవరో తెలియదు. బిడ్డల మనసెరిగిన తల్లులు, తల్లి (ప్రేమకు పాత్రమైన బిడ్డలు తొలి కవులు 
అనవచ్చు. దీన్ని బలపరుస్తూ చింతా దీక్షితులు (1891-1960) గారు బాల వాజ్బ్యయంలోని చాల 
పాటలకు కధలకు “తల్లి హృదయమే కర్తృత్వం వహిస్తుంది” అన్నారు. అందులో ఆశ్చర్యం లేదు. 
“తీయని పెదవులతో బిడ్డని మనసార స్పృశిస్తుంది తల్లి. బిడ్డ కళ్ళనిండా తల్లి మొగమే కనిపిస్తుంది. 
ఆమె మధుర హృదయం నుంచి ఏవో పిలుపులు గుసగుసలు మాటలుగా పాటలుగా పొంగాయి. తల్లి 
బిడ్డల మధ్య ఆ నిముషంలో, కాలాన్ని స్థంభింప జేసిన ఆ నిముషంలో, ప్రాణ క్రాంతిని బిందువుగా 
కేంద్రీకరించిన ఆ నిముషంలో వెలువడే భావాలే బాలసాహిత్యానికి ఆలంబనం. ఆ మాటలే పాటలే ఏ 
నాటికీ చెరగని తరగని మధుర నిధులు” అంటారు నార్ల చిరంజీవి. కనుకనే వాల్మీకి ఆది కావ్యానికి 
నాంది విషాదం ఐతే బాల సాహిత్యానికి నాంది తల్లి నిండు హృదయం. చెక్కిళ్ళపై మెరసిన ఆనందం, 
కళ్ళల్లో నిండిన సంతోషం. ఇవి తొలినాటి బాల సాహిత్యానికి దోహాదాలు అందాం. 


కవితా విస్తృతి 
మన తొలి జానపద సాహిత్యోద్ధ్దారకులు టేకుమళ్ళ అచ్యుతరావు (1880-1947) గారు “ప్రపంచంలో 
యేయే దేశపు వాజ్మయం పరిశీలించినను ప్రధమమున పదములు - పాటలు మాత్రమే కనిపించుచున్నవి. 
ఇవియే వాజ్మయ వాహినిని పోషించే సెలయేళ్ళు” అని రాసిన దానిలో ఎంతో సత్యం ఉంది. 
తెలుగుదేశంలోని తొలి సాహిత్యం అంతా ఇలాగే ఉంది. బిడ్డల ఆలన పాలన లాలన ఆనాటి కవితా 
వస్తువులు. వినోద వేళలు, పండుగలు. పబ్బాలు, తిరునాళ్ళు, జాతరలు, ఆచారాలు ఆనాటి సాహిత్యానికి 
రంగ స్థలాలు. వారి కవిత్వంలో జాను తెలుగు పాలు ఎక్కువ. కవితాధార వారి సొమ్ము కనుక 
జానపదులను వాచస్పత్యకారుడు - 

“క్రతయజ్ఞాయ మేధావీ 

బుధోజ్ఞాన పదళ్యచి” 
అని యజ్ఞం చేసిన వారితో పండితులతో సమానం చేసి పవిత్రులని (ప్రశంసించాడు. అటువంటి రస 
హృదయులైన వారి నుంచీ, నారీమణుల నుంచి వెలువడిన సాహిత్యం ఆపాత మధురంగా ఉంటుంది. 
సెలయేరులా గలగలా జాలువారుతుంది. మృదు మధురంగా స్వచ్చంగా, నిసర్గ మనోహరంగా ఉంటుంది. 
ఆనందమే ప్రధానంగా, వినోదమే ఉపాధేయంగా వెలుగొందుతుంది. సురుచిరమైన తెలుగు నుడికారపు 
నడకతో వడివడిగా పరుగిడుతుంది. ఈ సాహిత్యంలోని పాత్రలు నిత్యం మన కనుసన్నలలో మెలిగే 
తల్లులు, తండ్రులు, తమ్ములు, చెల్లాయిలు, అక్కలు, బావలు, అన్నలు, వదినలు కాబట్టి ఈ బాంధవ్య 
బంధాలు ఉన్నంత కాలం తొలి తెలుగు పిల్లల పాటలకు తొలికాపు నిస్తుంది. అవధులకు విధులకు 
అతీతంగా నిలుస్తుంది. ఆచంద్ర తారార్శం ప్రకాశిస్తుంది. 





తెలుగు వారిని గురించి హరీంద్రనాథధ్‌ ఛటోపాధ్యాయ అన్నారు - “వీరూ వారూ అనే తేడా లేకుండా 
౧1 తెలుగు వారిని కదలించామంటే కవితా రసం చిందుతుంది”. అది ఈనాడే గాదు - ప్రాచీన కాలం గ 
నుంచే ఆ గౌరవం మనకు దక్కుతుంది. “ముఖే ముఖే సరస్వతీ” అన్న నానుడి తెలుగు వారికే చెందుతుంది... ౪ 


సరాషదాాలాలాలాాాాంక తాం, 


( 

; ( 

అది మన సొత్తు. దానికి సాక్ష్యంగా తెలుగు దేశంలో వేల సంఖ్యలో గేయాలు - ఇతర రచనలు - | 
నన్నయ్య తిక్కనల మాట అలా ఉంచి - జానపదుల నుంచి రావడం విశేషం కాదా! 





తరతరాలుగా అనాదృతమైన ఈ సాహిత్యం సేకర్తల పరిశోధకుల చేతిలో పడిం తర్వాత జానపద 
సాహిత్యమనీ, (ప్రజా వాజ్మయమసీ, ముగ్గ మధుర వాజ్మయమనీ, దేశి రచనలని, ఆశురచనలనీ అనేక 
పేర్లతో పిలువబడింది. ఐతే జానపద సాహిత్యమనే మాట రూఢీలో నిలిచిపోయింది. జానపద అంటే 
ఒకప్పుడు కేవలం పల్లెటూరి ప్రజలు పాడుకొనే లేదా చెప్పుకొనే సాహిత్యం అనే భావన ప్రచారంలో 
ఉంది. అది పూర్తిగా నిజం గాదు. ప్రసిద్ధ జానపద సాహిత్యవేత్త Alan Dandes తన Study of 
Folklore అనే [గ్రంధంలో Any group of people, what so ever, who share atleast common 
factor (P 2) అన్నారు. అనగా జానపదులంటే ఏదైన ఒక విషయంలోనైనా భావసామ్యం కలిగిన 
జనసముదాయం అని వారి భావన. వారు ఆటవికులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, చివరకు నగర 
వాసులైనా కావచ్చు. వారు వీరనక అందరిలో జానపదులున్నారనేది సారాంశం. 


భారతదేశంలో ఈ శతాషబ్టీ పూర్వార్థంలో జానపద సాహిత్నాన్ని గురించి అపారమైన పరిశోధన చేసిన 
దేవేంద్ర సత్యార్ధి భారతీయ జానపద సాహిత్య వైశిష్ట్యాన్ని గురించి ఇలా అన్నారు. “భారతదేశంలో 
లక్షలాది జనుల కోసం తలుపులు తెరచి ఉంచిన కవితా సంకేతాల దేవాలయాలవి. ఇవి జనుల 
హృదయాలలో నుంచి పొంగి వచ్చిన మాటలు కావడం చేత వాటిలో ఉండే పల్లె వాసుల స్వచ్చంద 
జీవితంలోని కష్ట సుఖాలను మనం అనుభవిస్తాము”. జానపదులలో నిసర్గ మనోజ్ఞమైన సహజ సుందర 
కవితా ప్రతిమ ఎలా స్పందిస్తుందో - ఆ స్పందన మన హృదయాలకు ఎలా హత్తుకుంటుందో సత్యార్ధిగారు 
వివరించారు. మన జానపద సాహిత్యం విస్తృత పరిధిలో మన సంస్కృతి సంపదను నిక్షిప్తం చేసుకుంది. 
ఆ ఛాయలలోనే బాలల జానపద సాహిత్యమూ పయనించింది. 


సంప్రదాయం సాహిత్యానికి ఎంతటి సుదీర్హమైన చరిత్ర ఉందో - ఇంచుమించు అంతటి చరిత్ర జానపద 
సాహిత్యానికీ ఉంది. దాన్ని సేకరించి పోషించి భద్రపరచాలనే శ్రద్ధ, అష్టదిగ్గజాలను పోషించిన వారికి, 
కనకాభిషేకాలను చేయించిన వారికి కలిగిన దాఖలా లేదు. సాహిత్య పోషకుడైన సి పి బ్రౌన్‌ 
(1798-1884) దృష్టి బాలసాహిత్యం వైపుకు మరలినట్లు లేదు. అయితే బాల సాహిత్యానికి చేరువగానున్న 
తాతాచార్ల కధలను సేకరించి “శాశ్వతంగా ఇండియాను వదలి లండన్‌ వెళ్ళబోయేముందు” ఆయన 
కథల్లో కొన్నిటిని ఏరి చిన్న పీరిక రాసి ఒక సంపుటిగా 1885లో అచ్చువేశారు ఇంగ్లీషు తర్ణుమాతో 
సహా. ఆ తర్వాత దక్షిణ భారత దేశంలోని జానపద గేయాలను సేకరించాలనే సంకల్పం మొదట 
Charles E Grover కు కలిగి ఆయన [౧౦|| Songs of South India (1871) అనే (గంధం 
ప్రచురించారు. ఆయన జానపద గేయాలకు బదులు వేమన పద్యాలను చేర్చాడు. పిదప 1872లో 
యం రాఘవయ్య (ప్రచారంలో ఉన్న రామాయణాన్ని ప్రచురించారు. 1900లో ఏలూరుకు చెందిన 
నందిరాజు చలపతిరావు (1878-1960) గారు స్రీల పాటలను ప్రచురించారు. అందు పిల్లల పాటలు 
కొన్ని గలవు. 1905-1906లో Indian Antiquary - vol ౦౧/ లో కొన్ని బాల గేయాలను రోమన్‌ 
లిపిలో ప్రచురించారు. ఆ తర్వాత బాలగేయాలు ప్రత్యేకంగా గ్రంధ రూపంలో (ప్రచురించడం 


రీ (ప్రారంభమైంది. 


జు బు చు నటు 


(వచురణ 


వుస్తకం పేరు 


నంకలన కర్త 


1912 బాలగీతావలి - 1 వెంకట పార్వతీశ్వ కవులు 
1916 బాలికా భూషణము బివి రంగయ్య 
1924 ఆంధ్ర పదములు - పాటలు టేకుమళ్ళ అచ్యుతరావు 
1941 నవ్వులు - పువ్వులు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య 
1941 పాత పాటలు టేకుమళ్ళ కామేశ్వరరావు 
1949 బాలానందం వేదుల సత్యనారాయణశర్శ, 
కాళహస్తి వీరభద్రస్వామి 
1953 బొమ్మరిల్లు కోట సోదర కవులు 
1954 బాలభాష వెటూరి ప్రభాకరశాస్త్రి 
1955 సెలయేరు నేదునూరి గంగాధరం 
1960 తెలంగాణ పిల్లల పాటలు బిరుదురాజు రామరాజు 
1963  బాలగీతాంజలి సామవేదం జానకిరామశర్మ, 
నారీ రామశర్మ 
1979 తారంగం తారంగం ఎం కె దేవకి 
1983 తప్పట్లోయ్‌ తాళాలోయ్‌ ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమీ 
1983 చందమామ రావే ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమీ 
1983 బుర్రుపిట్ట ఆంధ్రప్రదేశ్‌ బాలల అకాడమీ 
2001 ఆడుతూ పాడుతూ జిల్లా ప్రాధమిక విద్యా పథకం 
2002  పాడుకుందామా పల్లి తిరుపతిరావు 
స్వరూప స్వభావాలు 
సాహిత్య విమర్శకులు పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి (1890-1951) గారి అంచనా (ప్రకారం “జానపద 
నాహిత్యం అంతులేక యున్నది. విభాగాలు అనంతంగా ఉన్నవి. సారం ఇసుక పాతరవలే, నీటి 
చెలమలవలే తోడిపోయుచున్న కొలది యెడతెగక ఉబుకుచుండును” అని చెబుతూ దీనిని సమగ్రంగా 
పరిశీలించవలసినదిగా మనవి చేశారు. జానపద వాజ్మయోద్దారకులు నేదునూరి గంగాధరంగారు - 
“కళామధురిమకు కాణాచియైన త్రిలింగధాక్రిలో ఈ జీవభాష తీయని భాష మిసిడి మీగడదేరు 
నుడికారము, వయార మొలుకు సూక్తులు, సూక్తులలో యుక్తులు, యుక్తులలో మకరందము చిందులాడు 
మాటలు కలిగి తెలుగు భాషామతల్లి రసవాహినియై పొంగి పొరలినవని” వివరించారు. జానపద 
వాజ్మయ స్వరూపాన్ని కొంతవరకు చవిచూపారు. వేటూరి ప్రభాకరశాస్త్రి (1888-1950)గారు “ఈ 
ముగ్గమధుర వాజ్మయం హృద్యవచోవల్లరుల మయ” మన్నారు. డాక్టర్‌ బిరుదురాజు రామరాజుగారు 
తన తెలుగు జానపదగేయ సాహిత్యము (1978) అనే సాధికార సిద్ధాంత వ్యాసంలో జానపదగేయ 
సాహిత్య స్వరూపాన్ని గురించి ఈ విధంగా ప్రస్తావన చేశారు. ఈ సాహిత్యానికి - 
1 ప్రత్యేకమైన కవి ఉండరు. 
2 రచనా కాలం తెలియదు. 
8 నియమిత స్వరూపం లేదు. ( 


4 రచనా కాలం ఇదమిత్ధమని లేదు. 





5 మౌలిక ప్రచారం ద్వారానే జీవనం 
6 సహజ శైలి - పాడుకొనుటకు వీలు. 
7 వస్తువు జనసామాన్య పరిచితం. 


పైన వివరించిన లక్షణాలుంటాయని వివరించారు. డాక్టర్‌ వేలేరు నారాయణరావు (1932-) గారు 
తమ పరిశోధనా వ్యాసంలో మరికొన్ని లక్షణాలను ఊహించారు 


1 ఒక పాదం ఒక మూర్తి (Unit) 
2 పాద నిర్మాణంలో పడికట్టు పద్ధతి 
౩ పునరుక్తి (Refrain) 

4 పాత్రోచిత సంభాషణ లేకపోవడం 
5 కధ కొత్తది కాకపోవడం 


Chamber's Encyclopaedia అజ్ఞ్జాతకర్తృత్వం, సామూహిక ప్రచారం, మౌఖిక సంప్రదాయం, 
ప్రాచుర్యం సారళ్యం అనేక మనస్సుల నాకర్షించి సంపాదించిన జాతీయత, జానపద గేయ లక్షణాలని 
వివరించింది. ఈ మూడు సూచికలలో వివరించిన లక్షణాలలో సమాన లక్షణాలు కొన్ని ఉన్నా - వీటి 
సమ్మేళనం జానపద సాహిత్య లక్షణాలను తెలుపుతాయి. అవే పిల్లల జానపద సాహిత్యానికి చేరువగా 
ఉంటాయి ఈ సాహిత్యంలో గేయాలు ఎక్కువ స్థానం ఆక్రమిస్తాయి. 


బాల గేయ స్రవంతి 

జానపద గేయ స్రవంతిలో బాల గేయాల సంఖ్య తక్కువగాదు. అచ్చయినవి వందల సంఖ్యలో, అచ్చుకాక 
మౌఖికంగా ప్రచారమౌతున్నవి, మరుగు పడిపోయినవి వేల సంఖ్యలో ఉంటాయి. బ్రిటన్‌లో వీటిని 
Nursery Rhymes అనీ అమెరికాలో Mother goose అనీ అంటారు. ఏ భాషలో ఉన్నా అపారమైన 
విస్తృతీ అసాధారణమైన మాధురీగరిమ నింపుకున్న రసగుళికలు. ఈ గేయాలు కరిన పదజాలాన్ని, 
కావ్యాలంకారాలనీ, అసహజ పాండితినీ, ఎరువు తెచ్చుకోక, హృదయంలో నుంచి వచ్చే (పేమకీ, అందానికీ 
రంగులు పూయక స్వచ్చంగా సూటిగా పాడిన పాటలు. డాక్టర్‌ యస్వీ జోగారావు (1923-1992) 
గారు సెలవిచ్చినట్లు “జానపద గేయాలు తత్మవిహృదయ మధురములై తక్కిన ప్రజలకు తరతరాల 
వారికి నిసర్ణమనోజ్ఞములై గానకళతో మేళవించి ఆ మధుమాధురులు చూరలిచ్చినవి” అన్నారు. 
ఈ గేయాలు చారిత్రక ప్రాధాన్యంతో, శాస్త్రీయ విషయాలతో, సాహిత్య విలువలతో అపూర్వ విస్తృతి, 
విన్నాణం సంతరించుకున్నాయి. వైవిధ్యం ఏర్పరుచుకున్నాయి. ఈ సాహిత్య వర్గీకరణ డాక్టర్‌ ఆర్వీయస్‌ 
సుందరంగారు స్టూలంగా ఇలా చేశారు. 


జానపద విజానం 
చు 


రారారా 


జానపద కవిత్వం కధలు సామెతలు పొడుపు కధలు 





రాక (9) sok 


ఒక్క గేయ విభాగాన్ని డాక్టర్‌ రామరాజుగారు తమ సిద్దాంత వ్యాసంలో ఈ విధంగా విభజించారు. 


గయ సాహిత్యం 


పౌరాణిక - మత - పారమార్ధిక - పిల్లల - కరుణ - హాస్య - - 
బాల గేయ సాహిత్య విభజన విషయం ఆలోచించవలెను. ముద్రణలో లభిస్తున్న బాలగేయ సాహిత్య 
సంపద దృష్ట్యా బాలగేయాలను తదితర జానపద (ప్రక్రియలను ఇలా విభజింప వచ్చును. 


బాల సాహిత్యం 


గేయాలు కధలు ఇతరాలు 


నాం 


పాపల పాటలు పిల్లల పాటలు 
(0-5 సం. వయసు) (5-14 సం.) 


లాలా 


తల్లులు పిల్లలు ఇతరులు 


య 


పాడేవి పాడేవి పాడేవి 


—_— 


ఉగ్గు, జోల, లాలి, ఊయల పాటలు 


పిల్లల పాటలు 


లావా 


పండుగ పాటలు ఆటల పాటలు పిల్లల రచనలు సూక్తులు 


ఇలా ఎన్ని విభాగాలైనా చేయడానికి తగినంత వైవిధ్యం, సామాగ్రి ఈ సాహిత్యానికి ఉంది. ఇచ్చట 

గేయాలు, పాటలు సమానార్ధకంలో వాదారు. పొపల పాటలు 0-5 వయసు గల బాలలను ఉద్దేశించినవి 

మాత్రం Nursery Rhymes అనె అర్ధంలో ప్రయోగించారు. వీటినే బుజ్జగింపు పాటలు అనికూడా అంటారు. 
బుజ్జగింపు పాటలు 


గా వకాాాన్యాకా తాజా 


ఉగ్గు జోల లాలి ఊయల మిగతా 

పాటలు పాటలు పాటలు పాటలు పాటలు 
మిగతా వాటిని అనగా 5-14 సం బాలలకు ఉద్దేశించిన వాటిని పిల్లలు పాటలు అని స్టూలంగా 
అనవచ్చు. ఐతే బాలలకు సంబంధించిన కధాగేయాలు, కధలు, సామెతలు తగినన్ని గ్రంధస్థం కాలేదు. 
పొడుపు కథలు మాత్రం తగినన్ని సేకరించారు. పైగా వాటిని నవీన విషయాలతో అన్వయించి అనేక 
కొత్త కధలు ఉత్పన్నం కావడానికి పత్రికలు కూడా తగిన దోహదాన్నిచ్చాయి. 


టట న యయ క న FAO 





సుమసౌరభాలను వెదజల్లడంతోబాటు బాల సాహిత్యం మధురాతి మధురమైన తేనెసొనలను తల్లులకు, 
పిల్లలకు, పెద్దలకు అందిస్తుంది. అందరినీ ఆకర్షించగల కృష్ణాంశ బాల సాహిత్యంలో ఉంది సాహిత్య 
ప్రచారానికి అవసరమైన శైలి, ఛందస్సు, అలంకారాలు, సంగీత ఛాయలు, సంస్కృతీ చిత్రణ అందు 
సహజంగా ఇమిడిపోయాయి. అంతేగాక చిత్రలేఖనం, నృత్యం, ముద్రణా, సౌందర్యం బాల సాహిత్యం 
వల్ల వన్నెలు చిన్నెలు సంతరించుకొని పరిపుష్టి చెందుచున్నాయి. బాల సాహిత్యంలో అంకుర ప్రాయంగా 
కనిపించిన కవితా లక్షణాలు కూడా ప్రౌఢ సాహిత్యంలో అనలు కొనలుగా అల్లుకొని అందరినీ 
అలరిస్తున్నాయి. అందుచేతే బాల సాహిత్యం మరే సాహిత్యానికి ఒక శాఖగాకాక ఒక ప్రత్యేక సాహిత్య 


స్వరూపంగా వెలుగొందుతూ దిన దిన ప్రవర్ధమాన మౌతూ ఉంది. 


సంస్కృతి 

తెలుగు తనమే తెలుగు సంస్కృతి. తెలుగు వారి ఆచారాలు, పాటలు, అలవాట్లు, కట్టుబాట్లు, కళలు, 
పండుగలు, పబ్బాలు, నగలు-నాణ్యాలు, కట్టు-బొట్టు ఇవన్నీ కలిస్తే తెలుగువారి జీవిత విధానం 
వ్యక్తమౌతుంది. అదే తెలుగు సంస్కృతి అని స్టూలంగా చెబుతారు. పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ 
సంస్కృతిపై చేసిన ఒక ప్రసంగంలో (1950) “సంస్కృతిని నిర్వదించడం కష్టమని చెబుతూ, అదొక 
అసదృశ్యమైన శక్తి అనీ, అశేష ప్రభావాల ముక్తాఫలం అనీ, జాతితోబాటు దానికి చెందిన ప్రతి వ్యక్తికీ 
విలక్షణత్వమిచ్చే ఒక దివ్య ప్రతిభా విశేషం సంస్కృతి అనీ” దాని నిర్వచనం ముక్తసరిగా చేశారు. వారి 
సోదరి విజయలక్ష్మి పండిట్‌ భారతీయ విద్యాభవన్‌ వారి ఆహ్వానంపై “మన సంస్కృతి” పై రాజాజీ 
ఇచ్చిన మూడు ఉపన్యాసాలు గల సంపుటానికి తొలి పలుకులు రాస్తూ “ఆత్మ నిగ్రహం సాధించిన 
అలవాటే సంస్కృతి” అన్న రాజాజీ మాటలను వివరిస్తూ, “మానసికంగా, దైహికంగా, మానవుని అవసరాలు 
తీరిన పిదప అతని మూర్తిత్వానికి గౌరవ సౌరభాలను సంతరించేది సంస్కృతి” అంటారు. 

ప్రసిద్ధ పత్రికా సంపాదకుడు నార్ల “ఆంధ్రప్రభ” దిన పత్రిక సంపాదకీయంలో “జీవితానికున్న విస్తృతి, 
దానికున్న వైవిధ్యం, దానికున్న విలక్షణత్వం సంస్కృతికి కూడా ఉన్నది. కాబట్టి సంస్కృతిని నిర్వచించడం 
కష్టం. ఐతే ఏది జాతి జీవితానికి విలువనిస్తుందో, వైశిష్ట్యాన్ని కూర్చుతుందో దానిని సంస్కృతిగా 
భావించవచ్చునేమో” అని ముగిస్తారు. “వాస్తవానికి ఒక జాతి ప్రజానీకం సంపూర్ణ చరిత్రయే సంస్కృతి 
చరిత్ర అంటారు” ఖండవల్లి లక్ష్మీరంజనంగారు. 

ఏమైనా జాతి జీవితానికి విలువ వెలుగు నిచ్చేది, విశిష్టత చేకూర్చేదీ సాహిత్యమే. అది పెద్దల సాహిత్యం 
కావచ్చు. బాల సాహిత్యం కావచ్చు. సంస్కృతీ ప్రసార విషయంలో ఆ తేడాలేదు. విద్యాబుద్ధులను, 
సంప్రదాయాలను నేర్చడంలో తెలుగు తల్లులకు వారికి వారేసాటి. ముక్కుపచ్చలారని దశలో తల్లి 
పాపకు ఎవరెవరి ఎడ భక్తి ప్రపత్తులు ప్రదర్శించాలో ఇలా తెలియజేస్తుంది. 


లాలను పోసీ నడువగ చూచీ మాటలు నేర్పే 
పాలను తాపీ అడిగినవన్నీ ఆటలు నేర్పే 
జోలను పాడే తడియక ఇచ్చే పాటలు నేర్పే 
అమ్మకు జేజేలు నాన్నకు జేవేలు గురువుకు జేజేలు 


బిడ్డ మరికాస్త ఎదిగాక బిడ్డ చదువుకోవాలని కలలుకంటూ - 


షదాషదాాలాాాాారాాలాలాఅాలల్ష 


చదువుకో నాయన్న - చదువుకో తండ్రీ 
చదువుకొంటే నీకు - సౌఖ్య మబ్బేను 


అంటుంది. ఇది తెలుగు తల్లి సంప్రదాయం. తరతరాలుగా తెలుగు కుటుంబాలలో అనూచానంగా 
వస్తున్న ఆచారం. 
తెలుగు వారికి ఇష్టమైన పండుగ సంక్రాంతి. ఆ సమయంలో గంగిరెద్దులు ఊరూర తిరుగుతాయి. 
జానపదులు బసవన్నను ఉద్దేశిస్తూ ల 

బాబుగారికీ దజ్జం పెట్టు 

వత్తిగింంజలు పెదతారంట 

కానులు మువ్వలు కడతారంట 

పట్టు శాలువలు కప్పెదరంట 

డూడూ డూడూ బసవన్న 
అని పాడతాడు. తెలుగు వారి సాంస్కృతిక జీవనంలో సంక్రాంతి వేడుకలు విశిష్టమైనవి. 


కుటుంబ జీవనంలో తెలుగు వారికున్న అనుబంధం, ఆప్యాయత, నమత, మరే ప్రాంతం వారికి ఉండవేమో. 
తెలుగు వారి కోడలు పుట్టింటికి వెళ్ళేముందు భర్త అనుజ్జతో బాటు అత్తమామల, అక్కల, బావల, 
అనుమతి తీసుకునే వినయ సంపన్నమైన కోడలను గురించి - 


“కలవారి కోడలు - కలికి కామాక్షి” 


గేయంలో తెలియ వస్తుంది. బిడ్డ పెద్దయ్యాక అనుసరించి మర్యాద పాటించి కుటుంబ గౌరవం 
కాపాడవలసిన విషయాలు చిన్నప్పుడే నూరి పోస్తారు పెద్దలు. ఇది మన ఆచారము. ఇలాటి ఉదాహరణలు 
శతాధికంగా లభిస్తాయి. ఈ గేయాలన్నీ తర తరాలుగా వస్తున్న మన సంస్కృతీ సంపద కనుక మన 
ఆచారాలు, అలవాట్లు, అందు మళితమై ఉన్నాయి. 


ఛందస్సు, అలంకారాలు 
భారతీయుల దృష్టిలో తెలుగు కావ్యాలు గద్యం, పద్యం, చంపువు - అని మూడు విధాలుగా ఉన్నాయి. 
“గద్యతే ఉచ్యతే అనేవ ఇతి గద్యమ్‌” అను ఉత్పత్తిని బట్టి వచనంలో రాసిన కావ్యం గద్యం అనవచ్చు. 
“పద్యతే అనేవ పద్యమ్‌” అనే వ్యుత్పత్తిని బట్టి పద్యంలో విషయ నివేదనతో బాటు గతి అవసరమైనట్లు 
కనుపిస్తుంది. ఈ గతి సమకూర్చే సాధనం ఛందస్సు. గద్యపద్యాలు కలగలుపు చంపువు. కావ్య 
రచనకు ఛందస్సు ప్రాణం. పద్యమైనా గేయమైనా గీతమైనా ఛందోబద్ధమై క్రమశిక్షణతో నడిచే సైనికుడిలాగ 
నడక సాగిస్తాయి. లెక్క ప్రకారం నడుస్తాయి. అందుచేతనే ఏ ఇతర భాషలకన్నా ఛందోబద్ధమైన 
“తెలుగు కవిత తేనెలూరుతుంది” అనే ప్రశస్తి పొంది ఉంది. 
సృష్టిలో తొలి శ్లోకం క్రౌంచమిధున సంయోగ సందర్భంలో శోకతప్త హృదయుడైన వాల్మీకి మహర్షి 
చెప్పిందేనంటారు. దాన్ని వారి శిష్యులు - 

“సమాక్షరైతుశ్చతుర్చీర్యః 

పాదైర్గీతో మహర్షిణా” 


త ననన న న AORK 


12 ాాాాలాలాలాఆఅఆుశేలష్ష 


వ్‌ అని చెప్పుకొన్నారు. ఇది సమాక్షరాలను కలిగి, నాలుగు పాదాలు కలిగి మహర్షి చెప్పిందంటారు. 
కనుకనే అది పాదబద్ధం, అక్షర సమమూ, తంత్రాలయ సమన్వితమూ ఐన తేజోపుంజం అయింది. 


బాల సాహిత్యంలో కూడా ఛందస్సులోను, ఛందస్సు లేకుండాను చాల కావ్యాలు వచ్చాయి. బాల 
సాహిత్యంలో ప్రకృతికీ మనస్సుకు అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతికి (శ్రుతి లయ ఉన్నది. 
ఈ రెంటికీ బద్ధమై (ప్రకృతి నడుస్తూ ఉంటుంది. పసిపిల్లలు పుట్టినది మొదలు ప్రకృతికి సన్నిహితంగా 
ఉంటారు. ప్రకృతి గీతికి అనుగుణంగా వారి శరీరం స్పందిస్తూ ఉంటుంది. అందువలన ప్రకృతికి 
సహజగుణాలైన శుతిలయలకు అనుగుణంగా ఉండె సాహిత్యం ప్రయోజనకారి అవుతుంది. బాల 
సాహిత్యంలో ఆటలాడుతూ ఉన్నట్లుగా ఉండే “ఆట వెలది” ఛందస్సులో పద్యాలవతరించాయి. 

చేత వెన్నముద్ద చెంగల్వ వూదండ 

బంగరు మొలతాడు పట్టుదట్టి 

సందిట తాయతులు నరిమువ్వ గజ్జెలు 

చిన్ని కృష్ణ నిన్ను చేరి కొలుతు 
ఈ పద్యాన్ని పిల్లలు ఎంతో ఆనందంతో చదువుతారు. ఇలాగే పిల్లలకు సులువుగా నడిచే ద్విపద 
నడక కూడా “తకతకిట - తకతకిట” అనే ఐదు అక్షరాలు తాళానికి ఒదిగి ఉండటం వలన మంచి 
గమకం ఊపు కలిగిస్తుంది. 


గోరంత దీవమ్ము కొండలకు వెలుగు 
గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు 

మాడంత దీపమ్ము మేడలకు వెలుగు 
మారాజు అబ్బాయి మాకళ్ల వెలుగు 


ఇవే కాదు, దసరా పద్యాలు కూడా ఈ ద్విపద రూపంలోనే అల్లుకున్నాయి. పిల్లలు గిలకలను చేతబట్టి 
బుక్కాగుండా బాణాలను వదలుతూ - - 


అయ్యవారికి చాలు ఐదు నరవోలు 
వీల్లవాళ్ళకు చాలు వప్పుబెల్లాలు 
అనే మకుటంతో ఎన్నో పద్యాలు చదువుతారు. చిత్రమేమంటే ఈ పద్యాలను పద్యాల వలె చదువక 


పాటలా పాడుతారు. పాటకు కావలసినంత ఊపు పట్టు ద్విపదలో విరివిగా చోటు చేసుకున్నది. ఇలాగే 
తేటగీతలు, కందాలు, రగడలు కూడ బాల సాహిత్యంలో విరివిగా ఉన్నాయి. 


కాగా పసిపాపలకు, పిల్లలకు అనువుగా ఉంటే సాహిత్యం అవసరం ఉండనే ఉంది. అందుకోసం 
రచయితలు మాత్రా ఛందస్సును, ప్రాసలను క్రమాలంకార విధానాన్ని అనుసరించారు. నిజానికి బాల 
సాహిత్యంలో ఈ రకమైన ప్రక్రియలే అధికారికంగా ఉన్నవి. ఏవో కొన్ని మాత్రలను లెక్కకు తీసుకోవడం 
ఆ లెక్క ప్రకారం మాటలను కూర్చు కోవడం, అదే విధంగా గేయాన్ని పూర్తిగా నడపడం ఇందులోని 
ప్రక్రియ. సాధారణంగా రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పది ఇలా సరిసంఖ్యతో కూడిన మాత్రలతో 
రాసిన గేయాలే బాల సాహిత్యంలో విరివిగా చోటు చేసుకున్నాయి. లెక్కలలో ఆవృత్తాలకు ఇవి బాగా 
పొదిగి, పాడుకొనడానికి కూడ వీలుగా ఉంటాయి. కనుక ఈ విధమైన రచనలే ఎక్కువగా రచించారు 


Rn ——00 9 —- 


“చందమామ రావె జాబిల్లి రావె 
కొండెక్కి రావె కోటివేలు తేవె” 


ఇది నాలుగు మాత్రల ఛందస్సు - ఇలాగే - 


“గుడు గుడు గుంచం, గుండే రాగం 
పావడ పట్టం - వడిగే రాగం” 
“చెమ్మ చెక్కు చేరదేని మొగ్గ 
అట్లు వోయంగ, ఆరగించంగ” 

ఈ విధానంలో సాగిన గేయాలు - 


“తారంగం - తారంగం” 

“కోడు పాయనం తోడు” 

“ఏనుగమ్మ - ఏనుగు” 
మొదలైన గేయాలు అనేకం ఉన్నాయి. 


పిల్లలకు భాషలోని పదాలు పరిచయం కావడం వారిలో ఉత్సాహం పెరగడం, ఉల్లాసంగా ఉండడం ఈ 
గేయాల లక్ష్యం. ప్రతి పదానికి అర్ధం ఉండాలనీ, అర్ధం తెలియాలనే ఆశయం నాటి రచయితకు లేదు. 
ఈ ఆశయంతో రాసిన గేయాలలో ప్రాసను తప్పనిసరిగా ఆశ్రయించ వలసి వస్తుంది. (ప్రాసలలో ఒకే 
సారూష్యం గల పదాలు ఉంటాయి. అలా ఉంటేనే అది ప్రాస అవుతుంది. కాగా బాల సాహిత్యంలో 
“ప్రాసి” స్థానం అద్వితీయం, అత్యవసరం అవుతున్నది. 


పిల్లలకు విశేషంగా ఆసక్తిని కలిగించే సాహిత్య ప్రక్రియలలో క్రమాలంకార సాధనాన్ని మించినది మరొకటి 
లేదేమోననిపిస్తుంది. ఒకే “పదం” పదే పదే పద్యంలోగాని, పాటలోగాని ఆమేడితం కావడం వలన 
రచనకు సొబగు సమకూరుతుంది. అట్టిది ఆకర్షణీయంగా ఉండడమే గాక అర్ధంలో చమత్మారం 
మనసును ఆకట్టుకోవడం వంటి సత్ఫలితాలు లభిస్తాయి. పోతన భాగవతంలో - 


వలికెడిది భాగవతమట 
పలికించెడిపాడు రామ భదుండట నే 
పలికిన భవహరమగునట 
పలికెదవేరొండు గాధ వలుకగ నేలా? 


పద్యంలో “పలుకు” శబ్ద పలుకు గిలుకులు, కూర్చిన శోభ ఇంతా అంతా కాదు. ఏడిద కామేశ్వరరావుగారు- 


తాతవంటి తాతలేడు 
గాందీ తాతవంటి తాత 
తాత తాత అని పిలువగ 
తాత అతడె గాంధీతాత 


“తాత” పదం ఆమేడితం చేయడం వలన గేయానికి మంచి ఊపూ తూగూ వచ్చాయి. ఈ ప్రక్రియలోనే 
గొలుసు విధానంలో గేయం సాగిపోతే - కొన్ని పదాలు ముచ్చట గొలుపుతూ మురిపాలు చిందిస్తాయి. 


ICON O  O పక న 





కంచికి పోతావా కృష్ణమ్మా - ఆ కంచివార్త లేమి కృష్ణమ్మా 

కంచిలోన ఉంది అవ్వ - ఆ - అవ్వ నాకు పెట్టు బువ్వ - 

బువ్వ ఉన్నదిగాని కృష్ణామ్మా నీకు - పప్పు ఎక్కడిదోయి కృష్ణమ్మా - 

కోమటి అప్పు - ఆ అప్పు నాకు పెట్టు - నాకు వవ్హు 
ప్రశ్నోత్తరాల రూపంలో సాగిపోయే ఈ పాటలలో పదాలు రెండు మూడుసార్లు దొర్లడం, తద్వారా - 
(ప్రశ్నకు ప్రత్యుత్తరం దొరకడం - ఆ పదాల పసందుతో బాటు చివరికంటూ పూర్తి కావడం క్రమాలంకార 
ప్రక్రియలో ఒక పద్ధతి. ఈ విధంగా బాల సాహిత్యంలో పదాల పలుకులు ఆమేడితాల విన్యాసాలు - 
అపారంగా బయలుదేరి ప్రాచీన, ఆధునిక బాల సాహిత్యాన్ని సర్వదా పరిపుష్టం చేశాయి. 


ఒక విధంగా చూస్తే బాల సాహిత్యంలో “ఛందస్సు అలంకార ప్రక్రియకే ఎక్కువ ప్రాధాన్యం” ఉన్నట్లు 
అనిపిస్తుంది. కేవలం అలంకరించేది అలంకారం కాకుండా ప్రయుక్త విషయానికి వన్నె తెచ్చేది 
అలంకారమైనది! ఈ అలంకారాలు, ఆ(మ్రేడితాలు, మాత్రా ఛందస్సులు పిల్లలను గిలిగింతలు పెడతాయి. 
వారి మనస్సులను ఓలలాడిస్తాయి. పిల్లల మనస్తత్వం లాగ పిల్లల సాహిత్యం కూడ కొంత స్వతంత్ర 
భావ పూరితమై నేటికి దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ వస్తున్నది. 


సంగీత సౌరభాలు 

తెలుగువారి సంగీత సంప్రదాయాలకు భరతుని నాట్యశాస్త్రం, మతంగుని బృహద్దేశి, శారజ్ఞ దేవుని 
సంగీత రత్నాకరం ఆధార (గ్రంధాలు. నందికేశ్వరుని అభినయ దర్పణం తెలుగు దేశంలోనే రచించినట్లు 
చెబుతారు. శారజ్ఞ దేవుడు - 


గీతం నాద్యం తధాన్భత్యం త్రయం సంగీత ముచ్యతే 


అని సంగీత రత్నాకరంలో చెప్పాడు. గీతం, వాచ్యం, నృత్యం ఈ మూడూ కలిస్తే సంగీతం అవుతాయని 
అది హృద్యమంగా ఉంటుందని వారి భావన. ఈ సంగీతానికి మూలం సృష్టి. అది (శ్రుతి బద్ధమైనది. 
ప్రకృతి సహజమైన ఈ శ్రుతిలయలు ప్రకృతిలోని గమనమంతా క్రమబద్ధంగా నడిపిస్తాయి. సృష్టి స్ధితి 
లయ ఈ మూడు కార్యాలు క్రమ విహితంగా (ప్రవర్తిస్తాయి. క్రమబద్ధమైన ఆ ప్రవర్తనను శ్రుతిలయ 
అంటాడు సంగీత పితామహుడు పురందరదాసు. 


పసిపాపల గుండెలకు లయ ఉన్నట్లే పాప కంర స్వరానికి కూడా శ్రుతి ఉంది. ఈ రెండూ (ప్రకృతి 
ప్రసాదించినవే. పసితనంలో పాపలు ప్రకృతికి చాల సన్నిహితంగా ఉంటారు. ఆ సాన్నిహిత్యం పాప 
ఎదుగుతున్న కొలదీ పలుచబడుతుంది. ఆ స్థానంలో స్వయం వ్యక్తిత్వం చోటుచేసుకుంటుంది. ఇది 
(ప్రకృతి సహజం. 

ఈ సహజ లక్షణాన్ని ఆలంబనం చేసుకొని పూర్వులు కొన్ని ప్రయోగాలు చేశారు. పసిపాప నుడులకు, 
నానుడులకు, ముద్దు ముద్దు తొక్కు పల్ములకు, నడకలకు, అతి సమీపంలో నుండే ఏక తాళం - 
ఖండగతినీ - ఈ రెంటినీ దృష్టిలో పెట్టుకొని ఆ గతులకు సరిపడే మాటలను కూర్చిపెట్టారు. తాళాలను 
ఈ విధంగా అమర్చుకున్నట్లే రాగాలను కూడా ఎంచుకున్నారు. అట్టివాటిలో మోహనరాగాన్ని ముందు 
పేర్కొనవచ్చు. ఈ రాగానికి స్వరస్థానాలు తక్కువ. 


సప Te ల. 


టన న నన న es 2 =. 


“సరిగ వదనా 
నాదవ గరివా” 


ఈ రాగాన్ని అనడానికి ఎక్కువ శ్రమ ఉండదనీ, ఏ మాత్రం ప్రయత్నించినా అనగలుగుతారనీ వారు 
ఊహించారు. అట్టె ఎక్కువ ఇబ్బందిలేని రాగాలను కూడా. మది కొన్నిటిని అనగా - జంరూటీ, 
అసావేరి, బిలహరి, బహుదా మొదలైనవి. 


ఈ రాగాల చాయలలో ఏక ఖండ తాళాలకు అనుగుణంగా పదక్రమాన్ని నడిపినట్లయితే బాలలకు 
సన్నిహితమౌతాయని వారు ప్రయోగాలు చేశారు. 


ఒద్రేత్ర వెన్నముద్ద చెంగల్వ వూదండ 
బంగరు మొలతాడు వట్టుదట్టి” 


“వానా వానా వల్లవ్టు 
వాకిలి తిరుగు చెల్లవు” 


మొదలైన గేయాలన్నీ రాగాలకు, తాళాలకు ఒదిగి నడిచేవై ఉన్నాయి. ఇంకా చిత్రమేమంటే ఈ గేయాలు 
పాడేటప్పుడు రాగం చాయ మాత్రంగానే సాగుతుంది. లయ మాత్రం కొంత బింకంగా నడుస్తుంది. 
బాల గేయాల ఎడ ఈ “రాగాలు” దోబూచు లాడినట్లు ఉన్నా పిల్లల కోసం తల్లులు పాడే పాటల్లో రాగ 
వరుసలు నిండురూపంలో ఉంటాయి అట్టి పాటలలో లాలిపాటలు, జోలపాటలు ముఖ్యమైనవి. 


“కస్తూరి రంగ రంగా 
కావేటి రంగ రంగా” 


“రామలాలీ మేఘశ్వామలాలీ” 


ళో అచ్యుతానంద 
జోజో ముకుంద” 


మొదలైన పాటలకు అమర్చిన రాగాలు అతి సున్నితమైనవి. ఎక్కువ తికమకలు లేనివి. కనుకనే 
శతాబ్దాలు దాటినా ఆ రాగాలు వాటి చాయలు పసిహృదయాలకు ఎంత సున్నితమైనవో - పాడేవారికి 
తెలుస్తుంది. ఆ లాలిపాటలు పాడినంత మాత్రాన పిల్లలు ఇట్టే నిద్రపోగలగడం గమనిస్తే ఆ రాగచాయల 
శక్తి ఎటువంటిదో అర్ధమౌతుంది. నాట్యభైరవి రాగంలో నెల్లూరు ప్రాంతంలో ఏడ్చే పిల్లలను ఓదార్చేందుకు 


“ఉళుళలూ ఆయీ ఆయీ ఆయీ 
ఆపదలు గాయి 
చిన్న వాళ్ళనుగాయి శ్రీరంగశాయి” 


అని పాడినప్పుడు ఆ పాటలో మాధుర్యానికి పిల్లలు నిద్రపోతారు. అంతేగాదు శతాబ్దాల తరబడి చూస్తే 
అట్టి నిండైన రాగచాయలు, గమనం - మాధుర్యం గల ఫణితులు మరికొన్ని రాలేదు. అంటే ఆ 
రాగాలను ఫణితులను నిర్ణయించిన పెద్దల ప్రతిభ ప్రస్ఫుటమౌతుంది. ఇట్లే - 

“శిశుర్వేత్తి వశుర్వేత్తి 

వేత్తి గాన రసం ఫణి” 

“జోలల్లుపాడితే పాపలకు నిద్ర 

జోజో జో...” 


= 


SR న es OK 


టు యా దా 


PT ENCE స్త ee క్షు 


అని తల్లులు పాడతారు. ఆ నాగస్వరం ఎట్టిదో ఆ రాగం అలాటిది. మేళిమోళి అనే రాగంలో 
నాగస్వరం బుర్రలోంచి వచ్చే ధ్వని అపూర్వమైనది. ఆ బుర్ర ధ్వనికి - ఆ రాగానికి ఆ పాటల 
గమనానికి అనుపమ సంయోగం కుదిరింది కనుకనే నాగస్వరం అజరామరమై నిలబడింది. దానికదే 
గొప్ప నాదం అయింది. 


పిల్లలకు, తల్లులకు, పాములకు మాత్రమే గాదు - పశువులకు అట్టి ధ్వనులు, రాగాలు ఏర్చడిపోతాయి. 
వేణువు ధ్వని పశువులను ఆకర్షించినంతగా మరొక ధ్వని ఆకర్షింప లేదు. బాలకృష్ణుడు మురళి 
చేతబట్టి ఆలపిస్తే గోవులు ఆయన చుట్టూ చేరి నిలబడి నెమరు వేస్తుండేవి ఆనాడేకాదు ఈనాడు 
కూడా పల్లెపట్టులలో అనగా ఒకింత నాగరికత ప్రపంచానికి దూరంగా ఉండే పల్లెతావుల్లో వేణువు 
లాంటిదే పొడగాటి మురళి ఊదుతూ పశువులను కాస్తుంటారు గొడ్ల కాపరులు. ఆ వేణువు ధ్వని 
తరంగాలు వినగానే ఎక్కడి వక్కడ మేస్తూవున్న పశువులు పరుగుతో చక్కా వసాయి. ఆ రాగం, ధ్వని 
అంత సమ్మోహనమైనది. 

ఇలాగ కొన్ని రాగాలు, కొన్ని తాళాలు, గీతులు, నడకలు, బాలలకు, తల్లులకు, పశువులకు, ఆనందం 
కలిగిస్తాయి. ఆ రాగచాయలు ఎంతో అనుభవ ఫలితాలు. వీటిని బాల గేయాలకు ఛాయా మాత్రంగా 
అమర్చి బాల గేయాలను అమరంగా తీర్చిదిద్ది మనకిచ్చి పోయారు పెద్దలు. అందుకే అవి చిరంజీవులు, 
చిరస్మరణీయాలు, బాల గీతాలకు వెలుగు దివ్వెలు. 


తెలుగు బాలకవితకు, తెలుగు సంస్కృతికి ఇదంతా వెయ్యెళ్ళ విపుల సంకలనం కాకపోయినా ఒక పెద్ద 
(ప్రయత్నం మాత్రమే. ఇంత కాలమూ బిడ్డలు సాంస్కృతీ స్రవంతిలో పెరిగి దేశ ప్రగతిలో 
భాగస్వాములయ్యారు పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా ఇంతకంటే మంచి అవకాశాలు వసతులు 
బిడ్డలకు కల్పించవలసి ఉంది. ఉజ్జ్వల భవితవ్యానికి పిల్లలకు ఈనాడు వారికి అవసరమైన పుస్తకాలు 
అందించాలి. 


Let us give children the books 
They need for better world. 


అన్నారు పెద్దలు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలి. అంతేకాదు “నీకు క్షణం తీరిక చిక్కితే 
నీ బిద్దకేదైనా బోధించు. నీ చేతిలో ఒక్కకాసుంటే అది నీ బిడ్డకై వెచ్చించు” అనే సూక్తిని కూడా గమనంలో 
ఉంచుకుంటే మన బిడ్డలు ప్రయోజకులౌతారు. మన దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది. 


“నపాకల్యాణ కృతృళ్చిత్‌ దుధ్ధతింతాత గచ్చతి” 
మంచి పనులు చేసిన మానవుడెపుడూ దుర్దతిని పొందడు - అని పై శ్లోకంలో గీత చెబుతోంది. పిల్లలు 
భగవంతునికి చేరువగా ఉంటారు. వారి కోసం చేసే ఏ పనైనా భగవంతుడు సంతోషిస్తాడు. లోక 
కల్యాణం ప్రసాదిస్తాడు. 
ప్రత్యేక మనవి 


ఈ గేయాల సేకరణ ఒకసారి జరిగింది కాదు. నా మిత్రులు, నేనూ గత యాఖై సంవత్సరాలలో 
సేకరించినవి. తెలుగునాడు అన్ని ప్రాంతాలకు చెందినవి. కొన్ని గేయాలలో ప్రాంతీయమైన యాస 
ఉండవచ్చు. గేయాలు పాడడంలో వాటి రూపాలలో, చరణాలలో కూడా మార్పులు చేరి ఉంటాయి. 
హెచ్చు మార్చులున్న గేయాలను కూడ ఈ సంకలనంలో చేర్చడం జరిగింది. పరిశీలించగలరు. 


- సంవాదకుదు 








ATID 

భారతీయులకు, తెలుగువారికి - పిన్నలకు - పెద్దలకు - ఉదయమే ప్రార్థన చేయడం ఒక ఆచారం. 
ప్రార్థన పిదప దినచర్యను ప్రారంభించడం ఒక సంప్రదాయం. ప్రార్థన వలన ఏకాగ్రత, చిత్తశుద్ధి, 
తద్వారా చేయదలచుకున్న పనులు ఫలప్రదమౌతాయని మనవారి నమ్మకం. తెలుగు బిడ్డలకు ప్రార్థనలు 
ఉగ్గుబాలతో నేర్పుతారు. ఉపాధ్యాయులు బాలలకు ఓం నమః శివాయః తో విద్యాబోధన (ప్రారంభిస్తారు. 
తెలుగులో ప్రార్థనా గీతాలు అపారంగా వచ్చాయి. అవన్నీ తెలుగు పిల్లల అలవాట్లను, ఆచారాలను 
తెలుపుతాయి. తెలుగు పిల్లలు - 

“పొద్దున్నే పొద్దున్నే లేద్దామా? 

అందుగల పూవులు కోద్దామా? 

కోసినవి రాసులు పోద్దామా” 
ఆ తర్వాత వాటన్నిటినీ దండలుగా గుచ్చి అందరూ కలసి - 


“దేవుడిగుళ్ళోకి పోదామా? 
కిర కిర తలుపులు తీద్దామా? 
దేవుడుమెళ్ళో వేద్దామా?” 


అంటూ పాడతారు. పిల్లలందరికీ కృష్ణుడంటే ఎంతో భక్తి. కృష్ణ లీలలు వారికెంతో ఉత్సాహాన్ని, 
ఉత్తేజాన్ని ఇస్తాయి. బాలకృష్ణుని పిల్లలు ఇలా ప్రార్థిస్తారు. 

ఉచ్రేత్త వెన్న ముద్ద, చెంగల్వ పూదండ 

బంగరు మొలతాడు పట్టుదట్టీ 

సందిట కడియాలు, సరిమువ్వ గజ్జెలు 

చిన్నికృష్ణ నిన్ను చేరి కొలుతు” 
ఇలాగే ఇష్టదైవాలను, తల్లినీ, తండ్రినీ ప్రార్థించే గేయాలు ఎన్నో ఉన్నాయి. శంకరంబాడి సుందరాచారిగారి | 
తెలుగు తల్లి గేయాన్ని కూడా ఇందు చేర్చడం జరిగింది. ఇదొక మినహాయింపు. vy 


AOL Og PA 


1 సంప్రదాయ శ్లోకాలు 


లో 


విఘ్నేశ్వర ప్రార్థన 


or 


PB 
UNE 
Ng ప 


yer శి 


శశివర్ణం చతుర్భుజం 
ప్రసన్నవదనం ధ్యాయే 
త్సర్వ విఘ్నోపశాంతయే 
అగజానన పద్నార్మం 
గజానన మహర్నిశం 
అనేక దంతం భక్తానా 
మేకదంత ముపాస్మహే! 


గురు ప్రార్థన 


ధ్యానమూలం గురోర్యూర్తిః 
పూజామూలం గురోఃపదం 
మం(త్రమూలం గురోర్వాక్యం 
మోక్షమూలం గురోఃకృపా॥ 
గురు గర్ర్రృహ్మ గురుర్విష్టు 
రురు ర్లేవో మహేశ్వరః 
గురు స్సాక్షాత్చరం (బ్రహ్మ 
తస్మై శ్రీ గురువేనమః 








SE 





సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ 
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా 
పద్మపత్ర విశాలాక్షీ పద్మకేసరి వర్ణినీ 
నిత్యం పద్మాలయా దేవీ సామాంపాతు సరస్వతీ 
భగవతీ భారతీ నిశ్శేష జాడ్యాపహా॥ 
యా కుందేందు తుషార హార 


ధవళా యా శుభ్రవస్తాన్వితా 
యా వీణావరదండ మండితకరా 
యా శ్వేత పద్మాసనా 

యా బ్రహ్మాచ్యుత శంకర 

ప్రభృతి భీ రేవైస్సదా పూజితా 
సా మాంపాతు సరస్వతీ 

భగవతీ నిశ్శేష జాడ్యాపహా॥ 


2 జానపద గేయాలు 

చిన్ని కృష్ణుడు 

చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ 
బంగరు మొలతాడు పట్టుదట్టి 
సందిట కడియాలు, సరిమువ్వ గజ్జెలు 
చిన్నికృష్ణ! నిన్ను చేరి కొలుతు 


ల్‌ 


గో 


క 





అధమాతి మో 
- గా _ mm క. 
శ్‌ ల! 


ఎవ్వరె నా స్వామి నవ్వుల్ల తండ్రి 
శంఖ చక్రాలతో జన్మించినాడు 
నవ్వు ముఖముతో నా తండ్రి కృష్ణా! 
పువ్వుటుయ్యెలలోను పొంగేవురా 
నిద్రపో నిద్రపో నీల వర్గుండా 
బలభద్రు తమ్ముడా! హరి! నిద్రపోరా! 
నిద్రకు వెయ్యేండ్లు నీకు వెయ్యేండ్లు 
నందగోపకుమారా! నవనీతచోరా! 
మందరగిరిధరా! మాధవ కృష్ణా! 
ఏడవకు నా తండ్రి! యేడవకు కృష్ణా! 
పాడి యూచెద నిన్ను బాల గోపాల 


గోవిందుడు 

గోవిందుడమ్మ - గోపాలుడమ్మా! 
కొబ్బరీ బెల్లమూ కొని తెచ్చెనమ్మా! 
ఏడు: మెడలు మీద నన్నుంచెనమ్మ 
ఏడాదికోసారి తావచ్చెనమ్మ 

గజ్జెల్ల పాపణ్ణి నే గంటినమ్మ 

ఎత్తుకుని ముద్దాడ తానెవ్వరమ్మ 
చిక్కుడు చెట్టుక్రింద కొస్తే ఛీ ఛీ అనిపిస్తు 
కాకరచెట్టు క్రిందకొస్తే కాదుకాదనిపిస్తు 
పొట్లచెట్టు క్రిందకొస్తే పోపో అనిపిస్తు 
జలు 


పల్లెటూరు గనక బతికిపోయాడు 
పట్నవాసమైతే పట్టుకు తన్నిస్తు 


రామభజన 

శ్రీరామ రాముడోయి - రామభజన 
రామన్న రాముడోయి - రామభజన 
అయోధ్య రాముడోయి - రామభజన 
కోదండ రాముడోయి - రామభజన 
భద్రాద్రి రాముడోయి - రామభజన 
పట్టాభి రాముడోయి - రామభజన 
గోవింద రాముడోయి - రామభజన 
గోపాల రాముడోయి - రామభజన 
గోవింద రాముడోయి - రామభజన 


సూర్యనారాయణ స్తవం 
పుట్టేటిభానుడా పుష్యరాగపు చాయ 
శ్రీ సూర్యనారాయణా 
పుష్యరాగముమీద పొంగుబంగరు చాయ 
శ్రీ సూర్యనారాయణా 
జామెక్కి భానుడా జాజిపువ్వుల చాయ 
శ్రీ సూర్యనారాయణా 
జాజిపూవులమీద సంపెంగ పువు చాయ 
శ్రీ సూర్యనారాయణా 
మధ్యాహ్న భానుడా, మల్లెపూవు చాయ 
శ్రీ సూర్యనారాయణా 
మల్లెపూవులమీద మంచి వంపు చాయ 
శ్రీ సూర్యనారాయణా 
మూడ్డాముల భానుడా, మునగపూవు చాయ 
శ్రీ సూర్యనారాయణా 
మునగపువ్వుమీద ముత్యంపుపొడి చాయ 
శ్రీ సూర్యనారాయణా 


పళ 


x 


SINK 





గ్రుంకేటి భానుడా, గుమ్మడీపూ చాయ 
శ్రీ సూర్యనారాయణా 
గుమ్మడీ పువ్వుమీద కుంకుం పువు చాయ 
శ్రీ సూర్యనారాయణా 
అన్నిటా మముబ్రోచి ఆరోగ్యములు - 
ఐశ్వర్యముల నిమ్ము శ్రీ సూర్యనారాయణా! 


నిత్యదానము 

నిత్యదానము చేత - నియమంబు గలుగు 
నిత్వదానము చేత - కష్టాలు తొలగు 
నిత్యదానము చేత - సత్యంబు దొరకు 
నిత్య్వదానము చేత - నిఖిలము లభించు 
నిత్యదానము చేత - నిరయము నశించు 
నిత్వదానము చేత - నెలతకూ జూడ 
నిత్యముగ వైకుంఠ - సామ్రాజ్య మబ్బు 
పల్లె పదాలు 

కృష్ణ కృష్ణ అనియేవు కృష్ణు తలచేవు 
కృష్ణుడేమి కావలెను శ్రీ రాధకృష్ణా? 
అన్నగారి కొడుకు అతి సుందరుండు 
మేళంబు లాడేటి మేన అల్లుండు 
శ్రీరామ జయరామ శృంగార రామ 


చారు విక్రమ రామ చంద్రగిరి రామ 
HONS 





ce ము 


రామరామ అనియేవు రాము తలచేవు. ( 
రామేమి కావలెను రాఘవుల సీత? 

మా తండ్రి కల్లుడు మా అత్తకొడుకు 
భక్తితో సేవింప నా ప్రాణ విభుడు 


2 

శ్రీరంగం వెళ్ళేటి చిన్న వైష్ణవులు 
అదిగో చూడరయ్య గాలి గోపురము 
గుళ్ళోను చూడరే రంగనాయకుల స్వామి 
మెడనిండా ముత్యాలు మేలుపతకాలు 
తలనిండ పుట్టు వెంట్రుకలు తనరారురాక 
అష్ట రావి రేక నొసలు మెరియంగ 


సింహాద్రి అప్పన్న 

సింహాద్రి అప్పన్న గుళ్ళముందార 
చిన్నవాడు సన్నాయి చిలకల్లు వ్రాసు 
చిలకల్లు వ్రాయంగ చిట్టికరణమ్మ 
మెచ్చి దీవనలిచ్చి లక్షవెయళ్ళు 

ఒక్క పరుగున వెళ్ళి ఎక్కితిని కొండ 
మొక్కితిని సింహాద్రి నారసింహులను 
నారసింహుడవయ్య నా దాతవయ్య 
నావార్ని రక్షించ నీ భారమయ్య 
నీకు సేవలుచేయ నా భాగ్యమయ్య 


దేవుని పెండ్లి 

దేవుని గుడిలో - దేవర పెండ్లి 
చక్కగతీర్ధం - సాగించారు 
పిన్నలు పెద్దలు - వేంచేశారు 
బాజాలవిగో - వాయించారు 
నిందా మెజసిన - జెండాకట్టీ 
తావులనింపే - దండలుచుట్టి 


x 


శల 


గణగణ(మోగే - గంటలుకట్ట 
స్వామిని రథమున - సాగించారు 
బాలకులారా! - భజనలు చేయుచు 
బాలికలారా! - పాటలు పాడుచు 
రండీ వేంకట - రమణునిచూడ 
రండీ రండీ - రథమును లాగ 





పొద్దు పొద్దూ లేద్దామా! 
అక్కల్లారా పోదామా! 

పోయి పొన్నలు తెద్దామా! 

తెచ్చి దండలు గుచ్చుదామా! 
గుచ్చి రాముని మెడలో వేద్దామా! 
దేశీ భజనలు చేదామా! 


3 ప్రార్థన పద్యాలు 
భరత మాతకు వందనం 
భరత మాతకు వందనం A 
భరత భూమికి వందనం [కై 
కన్నతల్లికి వందనం శ్లో 
కల్పవల్లికి వందనం 





నతన న 


7 


పూజ 
పొద్దున్నే పొద్దున్న లేద్దామా? 
అందుగల పూవులు కోద్దామా? 

సినవి రాసులు పోద్దామా? 
సాలింటికాడ సన్నదారం తెద్దామా? 
దాసరింటికాడ సన్నసూది కొందామా? 
అన్ని దండ దండలుగ గుచ్చుకొందామా? 
దడి గుళ్ళోకి పోదామా? 
కిరకిర తలుపులు తీద్దామా? 
దేవుడు మెళ్ళో వేద్దామా? 
మాతృ పూజు 
అరటిపళ్ళు కొబ్బరి కాయలు అమ్మవారికి 
పూటుగా ధనమంత - పూజారికి 
చెంగల్వ పూదండ - సీతామాలక్ష్మికి 
చేతిలో కాసూలు - సన్యాసికి 
భక్తితో మొక్కాలి - మా అమ్మకూ 
చేతులు జోడించి - చెలువు మీర 
తల్లి కంటె వేరు దైవం 
ఇలను లేదు ఎంచి చూడ 
తల్లిగాచు ఎపుడు మనల 
పాలు యిచ్చి పెంచుచుండు 
ఎందుగానీ ఏమిరానీ 
తల్లి మనకూ త్రోవ జూపు 
మాతృ పూజా మనకు మేలు 
మాతృ సేవా మనకు చాలు 
పతృ పూజ 
రామా రామా బడి కెందుకురా? 
చదువుకుండే టందుకురా. 
చదువుకుండే దెందుకురా? 


STINK 


గ 


చూ 


జ్ఞానం కలిగే టందుకురా. 
జ్ఞానం కలిగే దెందుకురా? 
సంపాదించే టందుకురా. 
సంపాదించే దెందుకురా? 
పెండ్లి అయ్యె టందుకురా. 
పెండ్లి అయ్యె దెందుకురా? 
బిడ్డల గనే టందుకురా. 
బిడ్డల గనే దెందుకురా? 
పెంచుకుండే టందుకురా. 
పెంచుకుండే దెందుకురా? 
ముప్పున సాకేటందుకురా. 
సాకిన లాభమెమిటిరా 
మోక్షం పొందేటందుకురా! 





శ్రీరామ! రఘురామ! శృంగార రామ! 
చారు విక్రమ రామ! చంద్రముఖ రామ! 
భక్తిజన దారిద్ర భంజనుడ! రామ! 
ముక్తిదాయక! రామ! మునివంద్య! రామ! 
శివునిల్లు విరిచిన శృంగార రామ! 

అట్టె సీతను చెట్టపట్టిన రామ! 
ధరిణిజపతి! రామ! దశరధరామ! 
పట్టంబు చేకొన్న పట్టాభిరామ! 


HAS 


(2) 


ఆం 


నమస్కారం 

వెనకా వెనకా - వేముల తోట 
కనకా పండ్లు - కాముని రూపులు 
మేఘా శంఖులు - మెత్తని గోళ్లు 
దూదీమణుగులు - దుప్పటి రేకులు 
వాగూనీళ్లు - వనముల పత్రి 

తెల్లని గుళ్లో - నల్లని వినాయకుడికి 
నాలుగు చేతులవాడికి - నమస్కారం 


4 జాతీయ గేయాలు 


తెలుగు తల్లి 


మా తెలుగు తల్లికి మల్లెపూదండ 

మా కన్న తల్లికి మంగళారతులు 
కడుపులో బంగారు కనుచూపులో కరుణ 
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి 
గలగలా గోదారి కదలి పోతుంటేను 
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను 
బంగారు పంటలే పండుతాయి 
మురిపాల ముత్యాలు దొరలుతాయి 
అమరావతీ నగర అపురూప శిల్పాలు 
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు 
తిక్కయ్య కలములో తియ్యందనాలు 
నిత్యమై, నిఖిలమై నిలిచియుండేదాక 
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి 
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి 
మా చెవుల రింగుమని మారుమోగేదాక 
నీ ఆటలే ఆడుతాం - నీ పాటలే పాడుతాం 
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ ! 


= శంకరంబాడి సుందరాచారి 


Sy 


( 
| 


TOK 


© 


జనగణమన (© 


తెలుగు తల్లికి వందనం 


వందనం, వందనం 
తెలుగు తల్లికి వందనం 
నందనం, నందనం 


పీ 
ట్ల t= 
తెలుగు భూమి నందనం లక హో ౫ 
రు oO 0 కం. యల A 
RA VY i 
a My aT a శ 


సుందరం, సుందరం 
తెలుగు గడ్డ సుందరం 
చందనం, చందనం 
తెలుగు నేల చందనం 
సుమధురం, సుమధురం 
తెలుగు భాష సుమధురం 
అందరం, అందరం 
తెలుగు బీడ్డల మందరం 
ఉండెదం, ఉండెదం 





జనగణమన అధినాయక జయహే! 
భారత భాగ్య విధాతా! 

పంజాబ, సింధు, గుజరాత, మరాఠా, 
ద్రావిడ, ఉత్కళ, వంగ! 

వింధ్య, హిమాచల, యమునా, గంగ, 
ఉచ్చల జలధితరంగ! 

తవ శుభనామే జాగే! 

తవ శుభ ఆశిష మా గే! 

గాహే తవ జయ గాథా! 

జనగణ మంగళదాయక జయహే 
భారత భాగ్యవిధాతా! 

జయహే! జయహే! జయహే! 
జయ జయ జయ జయహే! 


కలసి మెలసి ఉండెదం - రవీంద్రనాధ్‌ రాగూర్‌ 
'పెంచెదం, పెంచెదం సారే జహాయె అచ్చా 
జ 
రః 
నుక ష్‌ న్యా సారే జహాంసె అచ్చా హిందుస్తాం హమారా 
రుంచబదం, రుుంబదిం హమ్‌ బుల్‌ బులేంహై ఇస్‌కే, యే 
తెలుగు వెలుగు పంచెదం గుల్‌పితా హమారా! 
వందనం, వందనం 
పరబత్‌ వో సబ్‌ సే ఊంఛా హమ్‌ 
తెలుగు తల్లికి వందనం పాయా ఆస్‌మా౭కా 


వందేమాతరం 


వందేమాతరం 

సుజలాం సుఫలాం మలయజ శీతలాం 
సస్య శ్యామలాం మాతరం; 
వందెమాతరం 

శుభ్రజ్యోత్నా పులకిత యామినీం 
ఫుల్లకుసుమిత ద్రుమదళ శోభినీం 
సుహాసినీం సుమధుర భాషిణీం 
సుఖదాం వరదాం మాతరం 


వందేమాతరం అ - బంకించండ్ర ఛటర్షీ - మహ్మద్‌ ఇక్బాల్‌ (( 
బల లాయర్‌ 


వో సంతరీ హమారా! వో పాస్‌బా 
పహామారా॥ 

గోదీమె ఖేల్‌తీహైం ఇస్‌కీ హజారో 
నదియాం 

గుల్‌షన్‌ హై జిన్‌కే దమ్‌సే రష్‌కే 
జినాం హమారా 


మజ్‌-హబ్‌ నహీం సిఖాతా ఆపస్‌మె 


బైర్‌ రఖీనా 
హిందీ హైం హమ్‌, వతన్‌ హై 
హిందుస్తాం హమారా॥ 


త్రి 





నీ పాద కమల సేవయు 

నీ పాదార్భకులతోడి నెయ్యము నితాం 
తాపార భూతదయయును 

తాపస మందార నాకు దయసేయగదే! 


తొండము నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్‌ 
మెండుగ మోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్‌ 
కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 
యుండెడి పార్వతీతనయ యోయి గణాధిప! నికు మొక్కెదన్‌ 


తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతన్‌ బూనితిన్‌ నీవు నా 
యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్‌ సుశబ్దంబు శో 
భిల్లం బల్ముము నాదు వాక్కునను సంప్రీతిన్‌ జగన్మోహినీ 
ఫుల్లాబ్దాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందుబింబాననా! 

ఒక సూర్యుండు సమస్త జీవులకు దా నొక్కక్కదై దోచుపో 
లిక నే దేవుడు సర్వకాలము మహాలీలన్‌ నిజోత్సన్న జ 

న్య కదంబింబుల హృత్సరోరుహములన్‌ నానా విధానూన రూ 
పకుడై యొప్పుచునుండునట్టి హరి నే (బ్రార్థింతు నశ్రాంతమున్‌! 
ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండ్రు-లీనమై 
యెవ్వనియందు డిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం 
బెవ్వడనాది మధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా 
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్‌. 


nH —— — — — — — —————  —— — — —— —————— 5 





వీటిని “దాది పాటలు” అని కూడా అంటారు. జోల పాటలు తెలుగుతల్లి ప్రత్యేకత. ఈ పాటలలోనే 
తల్లి బిడ్డకు అన్ని విషయాలు చెబుతుంది. తల్లి హృదయానికి దర్పణంగా ముగ్ధ మనోహరంగా జోల 
పాటలు ఉంటాయి ప్రధానంగా ఇవి తల్లుల రచనలు. ఆ నోట ఆ నోట పాడబడడం చేత మార్పులకు 
చేర్పులకు గురైనాయి. తల్లి తన ముద్దుల బిడ్డను దేవతలు ఆశీర్వదించాలని వేడుకుంటూ - 


“శ్రీరమ్యు దేహ లాలీ! మా ముద్దూ 
చిన్నారి కూన లాలీ 

గారాల కూచి లాలీ! మాయమవ్పు! 
కంజాతనయన లాలీ! 

దేవేశుడా విధాతా నీకు తా 
దీర్దాయు వొసగుగాత॥” 


అని కోరుకుంటుంది. ఐతే ఇది పిల్లల కోసం రాసిన పాట కాదని కృష్ణశ్రీగారి అభిప్రాయం. ఇదే 
అభిప్రాయాన్ని ఆర్‌ వి ఎస్‌ సుందరంగారు తన సిద్ధాంత వ్యాసంలో కూడా వెలిబుచ్చారు. ఐనా ఇవి 
పిల్లలు పాటలుగానే చలామణి అవుతున్నాయి. 


తల్లికి బిడ్డను జోకొట్టి జోలపాడి నిద్రపుచ్చి తాను ఆనందించడమనేది ఒక చర్య మాత్రమే గాదు. 
అవ్యక్తానందాన్నిచ్చే మధురాతి మధురమైన దివ్యానుభూతి మాటలకు ఆలోచనలకు అందనిది. తెలుగు 
జోల పాటల్లో తాళ్ళపాక అన్నమయ్యగారి రచన “జో అచ్యుతానంద జో జో ముకుందా” చాల ప్రసిద్ధమైనది. 
పల్లెలలో, పట్నాలలో ప్రతి గృహంలో ప్రాచుర్యం పొందింది. 


ఆ బిడ్డ తల్లికి కేవలం బిడ్డ మాత్రమే గాక అచ్యుతమైన ఆనంద సంధాయకమైన ముకుందుడుగా 
కనుపిస్తాడు. తల్లి అలా ఊహిస్తుంది. ఆ తల్లి ఊహలన్నీ అమృతధారలుగా రసవద్దంగలా ఆశువుగా 
ఆమె నోటి నుండి పాటలుగా జాలువహరడం మనం చూస్తుంటాము. 


ACL OY CO) 


“తొలుత (బవ్మాందంబు తొట్టగావించి 


నాలుగు వేదాలు గొలును లమరించీ” 


లక్షీ విలానుదమ్మా 

పాదమున చక్రమమ్మా ఈ బిడ్డ 

వేదాంత వద్యుదమ్మా 

వేణునాదంబుతోను ఈ బిద్ద 
అని గొప్పగా అవ్యక్తానందంతో ఊహించుకుంటుంది ఆ అమాయకపు తల్లి అమృతవల్లి. ఈ విధంగా 
తెలుగు తల్లులు పాడే జోలపాటలలో తెలుగు సంస్కృతీ చాయలు వెల్లివిరుస్తూ ఉంటాయి. 


ఉగ్గు వాటలు 

వీటినే పాలపాటలు అని గూడ అంటారు. లాలి పాటలు కూడ కొంత వరకు ఈ కోవకు చెందినవే. 
ఆరోగ్య విషయం అలా ఉండి ఉగ్గు పట్టడం తెలుగుతల్లి అలవాటు. ఉగ్గు పాటలు తెలుగుతల్లి సంప్రదాయం. 
ఉగ్గు పడుతూ తల్లి బిడ్డను ఆశీర్వదిస్తుంది బిడ్డ పెరుగుదలను ఆశిస్తుంది. 





ఊం ఊం ఉంగన్న ... 
ఉగ్గుపాలు ఇందన్న ... 


అంటూ - 
జీరం జీరం వాతాపి జీరం 
Ee x) ము 
గు(ర్రాల్‌ తిన్న గుగ్గిళ్ళరిగి 
ఐనుగుల్‌ తిన్న వెలక్కాయ లరిగి 
అబ్బాయి తాగిన వాలు ఆముదం అరిగి 


ఈ గేయం పాపకు అర్ధం కావాలని కాదు. గేయం పాడుతూ తల్లి ఒక అవ్యక్తమైన ఆనందానుభూతి 
పొందుతుంది. 


“రోజు రోజుకు పాపాయిలో వచ్చే మార్పు మన సంస్కృతీ స్రవంతిలో మిళితం చేయడానికి ఈ పాల 
గేయాలు మధురమైన ఆలంబనాలు” అంటారు కవిరావుగారు. ఈ గేయాలలో సాధారణంగా రెండే 
పాత్రలుంటాయి. అవి తల్లి-బిడ్డ. చిట్టి పొట్టి మాటలతో తల్లి వీడ్డను అలరిస్తుంది. ఇచ్చట భాష 
భావానికి అతీతంగా ఉరకలు వేస్తుంది. తనకు తెలిసిందల్లా బిడ్డకు తెలియాలనే ఒక అవ్యక్తమైన 
తపనతో బిడ్డచేయి ఊపుతూ - 


“చేయి ఊచమ్మ చేయి వూచు 
నంతకు పోదాం చేయి వూచు 
శనగలు తిందాం చేయి వూచు 
చల్లగ తిందాం చేయి వూచు” 


nN ——— — — 5 


అంటుంది. ఇలా చేయడం తల్లికీ పిల్లకు సరదా కాక బిడ్డకు వ్యాయామం కూడ. డాక్టర్‌ బిరుదురాజు 
రామరాజుగారు తెలంగాణా ప్రాంతంలో ప్రచారంలో ఉండే ఒక పాట (ప్రయోజనాన్ని ఇలా వివరించారు. 
“తల్లి శిశువును తన తొడలపై కూర్చుండబెట్టి ఒక చేయి బిడ్డ వీపు పైన మరొక చేయి రొమ్ముపై ఉంచి 
పాట పాడుచు ముందు వెనుకల కూపుచు తాను కుడి ఎడమల కూగును. శిశువు ఊ ఊ అనుచూ 
వెనుక ముందుల కూగును. దీనివలన శిశువు శరీరమున కంతటికీ కావలసినంత పరిశ్రమ కలుగును 
ఊపుతో శరీరమంతట రక్త ప్రసారం జరుగునటులే ఈ పాట యందలి “గంగెడ్డా” యను అంత్యప్రాసలు 
లయను రక్తము వెంట శరీరమంతటను ప్రాకించును” ఉదా: 


“ఊగూ ఊగూ గంగెద్దా తవ్వాడు పాలే గంగెద్దా 
ఉగ్గూపాలే గంగెద్దా మారీ ఊగే గంగెద్దా 
సోలీ ఊగే గంగెద్దా మానెడు పాలే గంగెద్దా 
సోలెడుపాలే గంగెద్దా ఆగీ ఊగే గంగెద్దా 
తాలీ ఊగే గంగెద్దా అద్దెడు పాలే గంగెద్దా” 


ఇలా సాగిపోతుంది ఈ పాట. బిడ్డలో ఉత్సాహం రావడానికి ఆ తల్లి గిలిగింతలు పెడుతుంది. బిడ్డ 
కొంత ఎదిగాక గోరుముద్దలు గొలుసు ముద్దలు తినిపిస్తూ చందమామ ముచ్చట్లు చెబుతూ - 


“చందమామ రావె - జాబిల్లి రావె 
కొందెక్సి రావె - గోగువూలు తేవె” 


అని పాడుతూ మారాము చేస్తున్న బిడ్డకు గోరుముద్దలు తినిపిస్తుంది తల్లి. ఇలా చేయడం ఈ నాటికీ 
తెలుగు తల్లికి సరదా. ఆ మాటకు వస్తే బిడ్డను పెంచడంలో తెలుగుతల్లికి ఒక ప్రత్యేకత ఉన్నదనిపిస్తుంది. 
తన కను సన్నలలో పెరిగిన బిడ్డలో వ్యక్తిత్వం తనంత తానే రూపొందుతుంది. ఆలోచన పెరుగుతుంది. 
ఊహలు, ఊగిసలాడతాయి. తానే ఒక కవి అవుతాడు. గాయకుడౌతాడు. పాటలు కడతాడు. 
పాడుతాడు. 

“ఉడతా ఉడతా ఊత్‌ 

ఎక్కడికెళ్ళా వూత్‌ 

నూకలు పెడతా మేకలు కాస్తావ్‌? 

పెద్దపులొస్తే జడవవుకా?” 

“ఊగూ ఊగూ బసవన్నా 

ఉలవలు తినరా బసవన్నా” 


ఇలా కొల్లలుగా గల పాపలని పిల్లలు పాడతారు. ఇది తెలుగు పిల్లల ప్రత్యేక ప్రవృత్తి. తెలుగు జానపద 
గేయాల సంపద. జోల పాటలు తెలుగునాట అపారంగా నిరాదరణకు గురై చాల వరకు కాలగర్భంలో 





న్‌ 
. 


జోవచ్యు తానంద 

జోవచ్యు తానంద జోజో ముకుంద 
రావె పరమానంద రామ గోవింద! 
నందు నింటను జేరి నయము మిజంగ 
చం(ద్రవదనలు నీకు సేవ చేయంగ 
నందముగ వారిండ్ల నాడుచుండంగ 
మందలకు దొంగ మాముద్దురంగ ॥ జోవ! 


పాలవారాశిలో పవళించినావు 
బాలుగా మునుల కభయముచ్చినావు 
మేలుగా వసుదేవ కుదయించినావు 
బాలుడై యుండి గోపాలుడైనావు 1 జోవ! 


అట్టుగట్టిన మీగ డట్టె తిన్నాదే 

పట్టి కోడలు మూతిపై రాసినాడే 

అట్టె తినెనని యత్త యడుగ విన్నాడె 
గట్టిగా నిది దొంగ కొట్టుమన్నాడే ॥ జోవ॥ 


గొల్లవారిండ్లకు గొబ్బునకుబోయి 
కొల్లలుగా త్రావి కొండలనునేయి 
చెల్లునా మగనాండడ్ర జెలిగి యీాశాయీ 
చిల్లతనములు సేయ జెల్లునటవోయి 1 జోవ।॥ 


రేపల్లె సతులెల్ల గొపంబుతోను 
గోపమ్మ మీ కొడుకు మా యిండ్లలోను 
మాపుగానే వచ్చి మామానములను 

నా పాపడే చెటిచె నేమందుమమ్మ 
ఒకని యాలినిదెచ్చి నొకని కడబెట్టి 
జగడములు గలిపించి సతిపతులబట్టి 
పగలు నలుజాములును బాలుండై నట్టి 
మగనాండ్ర జేపట్టి మదనుడై నట్టి ॥జోవ!! 


ఈ = 


అంగజుని గన్న మా యన్న యిటు రారా 
బంగారు గిన్నెలో బాలు పోసేరా 

దొంగ నీవని సతులు పొంగుచున్నారా 
ముంగిట నాడరా మోహనాకార |జోవ॥। 


గోవర్ధనంబెల్ల గొడుగుగాబట్టి 
కావరమ్ముననున్న కంసుబడగొట్టి 

నీవు మధురాపురము నేలజేపట్టి 
రీవితో నేలిన దేవకీపట్టి | జోవ। 
అంగుగా దాళ్ళవా కన్నయ్య చాల 
శృంగార రచనగా జెప్పెనీ జోల 
సంగతిగ సకల సంపదల నీవేళ 
మంగళము తిరుపట్ల మదనగోపాల 1 జోవ॥ 


హాయి హాయి ఆపదలు గాయి 
హాయిహాయనగాను ఆపదలు గదచు 
చిన్న వారలగాచు శ్రీవేంకటేశు హాయి! 


రావెరావె పిట్ట రత్నాలపిట్ట 

క(రదెవే పిట్ట కనకణ్ణీ కొట్ట హోయి॥। 
వాసాల మీదది మీసాలపిల్లి 
అబ్బాయిచేతిది హంసల్లగిలక హాయి॥। 
జోలపాపడికి జోడుంగరాలు 

చిన్ని నా బీడ్డకు పమిడుంగరాలు హాయి! 
చిన్నారి పొన్నారి చిఖుతడవు నీవు 

పొన్న మానుమీది చిన్నికృష్ణుడవు హాయి! 
ఆడితే ముద్దమ్మ పాడితే ముద్దు 

అందరికి అబ్బాయి అల్లారుముద్దు హాయి॥ 
ఎకులరాటమ్ము ఇంటి కందమ్ము 

మా చిన్ని అబ్బాయి మాకు అందమ్ము హాయి॥ 


రక 





ఉసిరికాయలతోట ఊరికందమ్ము 
ఉత్తముడు అబ్బాయి మాకు అందమ్ము హాయి! 


చిన్నారి పొన్నారి చిలుకవే నీవు 
గున్న మామిడి [డ్‌ చిన్ని కోకిలవే హాయి! 


జోలల్లు పాడితే బాలలకు నిద్ర 
నాగస్వరం ఊదితే నాగులకు నిద్ర హాయి॥ 


జోలలకు జొన్నకూడు బాలలకు వరికూడు 
ఏడ్ఫేటి అబ్బాయికి ఎల్లావులపాలు హాయి! 
ఆ యింటి సందులో యీ యింటి సందులో 


అలచంద పూవలె మెరసెనబ్బాయి హాయి! 
ఎడవకు ఎడవకు వెర్రి అబ్బాయి 


ఏడిస్తె నీ కండ్లు నీలాలుకారు హాయి॥ 
నీలాలు కారితే నేనోర్వలేను 
పాలైన కారవే బంగారు కనుల హాయి॥ 


ఊరెల్లతిరిగేటి ఓ ఊరుబిల్లీ 
ఊరుకున్నబ్బాయికి ఉగ్గెట్టిబోవే హాయి॥ 
పాడెల్ల తిరిగేటి ఓ పల్లగాడ్డె 
పండుకొన్న పాపనికి పాలిచ్చిపోవె హాయి॥ 


రాకాసి రావణుని తాను అబ్బాయి 


రాజునుకొట్టెసి తా రాజ్యమేలు హాయి॥! 


శ్రీవెంకటయ్య దిక్కుసివయ్య 
శరణన్న వారిని చెకొనుమయ్య 
తిరుపతికి బొయ్యెటి చిట్టిదాసరి 
తిరువెంగళప్పకి ఎందరే స్త్రీలు? 
పెద్దాపె నాంచారు పెరు తులశమ్మ 
ఆందరిలో చక్కనిది అలుమేలు మంగ 
చిలకల్లు చెలరేగి జీడికొమ్మెక్కు 
అబ్బాయి చెలరేగి మామ భుజ మెక్కు 
మామ భుజ మెక్కి యేమేమియడుగు? 
వాలు త్రాగ గిన్నడుగు పాడావునడుగు 
ఎందుకు యేడద్చేవు? ఏలయేడ్చేవు? 
పాలకు యేడ్చెవు పసి బిడ్డ నీవు 
ఆడితే పాడితే అవ్వలకు ముద్దు 
చప్పట్లు తట్టితే తాతలకు ముద్దు 
చిన్ని నా అమ్మాయి చీమంతెకద్దె 
ఏడ్ఫెటి ఏడ్పుకు కొండలదురును 
చిట్టిముత్తెముపుట్టె సీత కడుపున 
స్వాతివాన కురిసె సము(ద్రంబు నిండ 
చిన్ని నా అమ్మాయి నవ్విపలికితే 
మునిపండ్ల ముత్యాలు విగడ పొగడాలు 
చక్కిళ్ళు చామంతి రేకులుబోలు 
తీరు తీరూ కొండ తీరైనకొండ 
త్రీరెయున్నదే తిరుపతీ కొండ 
అందరిమామలు చందమామలు 
అబ్బాయి మామల్లు రామలక్ష్మణులు 
బూచివాడికి బువ్వ పెట్టనేరాదు 
పెట్టితే అబ్బాయిని పట్టుకొని పోను 
S54 


rer = 
| 1 చిచాలొలొ హాయిహాయి ఆపదలుగాయి స్ట 
. 5 
1 | _ చిన్నవాళ్ళనుగాయి శ్రివెంకటెశ! 


దాది విటరారకి ాయడూానా లా ణకం రతనాల లనాకంది. వారలా నా తాయ లక వాన వక ఉం దతస కందా ల బాలంచాదడరాడునానకడానివనతనుదు వవ ుదిువవాతననాల అద ాటపాశణ... ౨౭న చ లల అతా మాదాల. ద బక కాగా కాక. ౯ 


గో 


“ నిద్రపో నిద్రపో నీలి వచ్చినది 
' నీలి జంగమ వెంట బూచి వచ్చినది 
నిద్రకు వెయ్యేండ్లు నీకు వెయ్యేండ్లు 
నీతోటి బాలురకు నిండు వెయ్యేండ్లు 
నిద్రపో నిద్రపో భద్రశయనుడ 
బలభద్రశయనుడ! హరి నిద్రపోర. 





3 

ఆట మాణిక్యమే పాట మాణిక్యం 
నట్టింట అమ్మాయి రత్న మాణిక్యం 
ఆడంగ ముద్దుమ్మ పాడంగ ముద్దు 
చిన్ని నా అమ్మాయి చీరకేడి స్తే 
నెయ్యిరా సాలీడ నెత్రాన పట్టు 
మురుస్తు సాలీడు మూణ్ణెల్లు నేసు 
అరుస్తు చాకలి ఆర్నెల్లు వుతుకు 
వేడుకతో అమ్మాయి వెయ్యేళ్ళు కట్టు 
ఆ చిర కట్టంగ అందరికి ముద్ద 


4 


మగువనా అబ్బాయి మాటల్లు జూచి 
మాణిక్యములతోటి పొడిచె సూర్యుడు 
చిన్ని నా అబ్బాయి చిరుముఖము జూచి 
సిగ్గుపడి చంద్రుడు పొడవనేరడు 
పొద్దున్నే రావోయి భోగిసూర్యుడ 
పొడగన్న వారెల్ల నీకు (యొక్కేరు 
రాత్తిరికి వస్తేను రామచంద్రుడ 
రాచవారోడుచు నిన్ను రానియరు 
పుణ్యమ్ము గలవారి పందిళ్ళ క్రిందా 
ఆడుచు వుంటేనే తాను అబ్బాయి 
పుణ్యమ్ము గలవారి పూతోటలోను 
(OS 


(3%) జ 


గ్య 


పింఛమిచ్చాడింది నోగల్ల నెమలి 
చిలకల్లు మాయింటి చెలికత్తెలమ్మ 
హంసల్లు మాయింటి ఆడపడుచులు 
కోవెలలు మాయింటి కొత్త కోడండ్లు 
అబ్బాయి మాయింటి ముద్దు మనవడు 
పుణ్యమ్ము గలవారి పువ్వుల్ల చీర 
భాగ్యమ్ము గలవారి పందిళ్ళ కళ్ళూ 
అందెల్లు పెట్టెడు తాను అబ్బాయి 
అందుకొని ఆ చీర పువ్వుల్లే కోసు 
కాళ్ళ కడియాల తాత అబ్బాయి 

వద్దు రమ్మని పిలుచు ముద్దు తమ్ముణ్ని 
తిరుమంత్రమే వీరి తిరుమేనులైయుండు 
పరగద్వయమే వీరి పాదాంబుజములు 
చరమార్ధమే వీరి చలవ తిరునయనములు 
ఉరు నాభికమలమే ఓం కారము 
పరంజ్యోతి ప్రణవమే పట్య మంచమాయ 
పరగాది శేషుడే పానుపాయ 

లాలెమ్మ గుజ్టాలు లంకలు మేసు 
అబ్బాయి గుజ్లాలు మేసు పల్లాలు 
తొల్టి నాగన్నకు తోడెవ్వరమ్మ 
ఏనుగుల ఎక్కేటి రాయప్ప తోడు 
ఆడుకొని అబ్బాయి వచ్చె గాబోలు 
అందెల్లు చప్పుడాయె అరుగుల్ల మీద 
చదువుకొని అమ్మాయి వచ్చె గాబోలు 
సరస్వతీ చప్పుడాయె చావిడిలోను 
గోలకొండ కడనుండి డంకా నగారా 
గొబ్బున్న కొనివచ్చి గోవిందుకిచ్చె 
నెల్లూరి అంగట్లో నెమలి వాలింది 


Soa 


గో 


టై సకాల eH ర నల 
్రి జ ద్‌ 
జ శ్రీ వెంకటయ్య దిక్కునీవయ్య 





రి కొంగు బంగారు 
బ్రాహ్మలకు సింహపురి పెన్న స్నానమ్ము 
ఇల్లలికి ముగ్గుపెట్టి ఇంతపని చేసి 
ఈ యింటి ఆడోడుచు ఎందుపోయినదో? 
ఈ యింటి ఆడొడుచు తాను రాజ్యలక్ష్మి 
' అన్నలతొ వియ్యమ్ము అంద పోయినది 
పోక వన్నె చీర కట్ట వేడుకె 
పొరుగూరి పెండ్లికి పోనువేడుకె 
వన్నె చీరందమ్ము వీడెమందమ్ము 
వెలదికి ఆర్నెల్ల వెకటందమ్ము 
పట్టుచీర లందమ్ము పాపడందమ్ము 
చుట్టరె చుట్టరె పడక చక్కిలాలు 
చిన్న నా అబ్బాయి వడుగు మా యింట 
వండరె వండరె వడుగు వంటల్లు 
వల్లభుడు జగన్నాధు వడుగు మా యింట 
ఆటకూటమ్మున ఆడేటి నెమలి 
వేటకాడొచ్చాడు ఆటచాలించు 
నాటకపు శాలలో నవ్వేటి పద్మ 
సీ మొగుడు వచ్చేడు నవ్వు చాలించు 
దిగువ తిరుపతిలోను దీపాలు వెలుగు 
ఎగువ తిరుపతిలోను ఏరాజు పెండ్లి 
దిగువ తిరుపతిలోను దీపములు వెలుగు 
అప్పయ్య అలివేలు మంగ పెళ్ళిళ్ళు 
ప్రొద్దు ప్రొద్దు లేచి ఎక్కుదము కొండ 
('మొక్కుదము మనవాలి వెంకటప్పణ్జి 
క LC 


అను కక కాకు ౬౯ యాల రాలా 


- వ మకాం తనారానాడానారాగాదా ద నవివ నకాతనతనానాడలఎరయలాయునింయంణణలమయోనోనటూర. 1. ఏట సులు -శద౬:ము......వదిలుటూ. మరా టదాగాణనాద నద రాడా. వకునాకలబఎజాచిలంశాటొయున. 05వ అసాడంంు. దద యజ తాకాడు. రలు నా 


బాలులను రక్షించ నీ భారమయ్య 
అలివేలు మంగమ్మ ఆడిన్న పసుపు 
అప్పయ్య కోనేట తెప్పులై తేరు 
వెంకటప్పని కొండ వెలిశుండ వలెను 
ఎప్పటికి పుట్టిల్లు కలిగుండ వలెను 


5 

ఏమే ఓ చిట్టి - ఏడవకే ఈ shang 3 

విరచిపెల్టి - నిన్ను పడుకోజెట్టనా జో కొట్టి ఏమే॥ 

అడుగో బూచివాడు 

మన అటక మీదున్నాడు 
ఏడుస్తే వాడు నిన్నెత్తుకుపోతాడు 

మిట్ల (గ్రుడ్డివాడు 

పొణకంత పొట్టివాడు 

మన తట్టలో దాగున్నాడు 


జద పట్టుకు లాగుతాడు 


నోరు చూపుతాడు 
పలుకోరలు చూపుతాడు 
నీ అరడి విన్నాడూ 
ఈసారి ఊరుకోడు 


అల్లరి చేయకమ్మ 

నీకు బెల్లము పెట్టెదనమ్మా 
అల్లరి చేయకమ్మ 

పల్లకీ యిదిగోనమ్మా 
ఇల్లా అల్లరి చేసేవాళ్ళను 
పిల్లికి యిచ్చెస్తాను 
కన్నతల్లి నీవు 

కాటికి పెట్టించుకోవే 


ఏమే! 


ఎలు 


ఏమె॥। 


ఏమె॥। 





భావ 


Ft 


Ae 


వాళ్ళ అమ్మాయి చూడు 
నిను చూచి నవ్వుతోంది 
ఉయ్యా లూపిన్తాను 
బట్లకొయ్యను చూపిస్తాను 
నెయ్యా బువ్వ తిను 
తాతయ్య నిన్నెత్తి కొనును 


ఏమే 


ఏమే॥ 
6 


నిదురపోగదుర బాల 

నీపై పదము పాడెదనుజాల 
నీవు నిదుర బోకుంటేను 
అడుగో బూచాడు మూల 
పొంచుండెగదర శ్రీరమణలోల 
నిదురపోగదుర బాల 

వట్టి రట్టీల కొడుక 

మాయన్న ముద్దుల ముద్దు విడకు 
కొట్టసాగెదరు నిన్ను 
పాలుబువ్వ పెట్టెదమన్న తినకు 
నిదుర పోగదుర బాల 
తామరసభవుని జనక 

చీకటి రాముని బోవు మనక 
సోమసుందరుని కొడుక 
సత్యభామా రమణి కులిక పదక 
నిదురపోగదుర బాల 


7 

ఉల్లాయాచీ! చొల్లా యాచీ! 

పొద్దూ పొద్దూ ఒక చాయ పొద్దెక్కీ ఒక చాయ 
పొద్దుపోయె చెల్లమ్మ పొన్న పూచాయ 


HAS 


(౩2) 


25 
జాము జాము వొకచాయ జామొక్క చాయ 
జామూపై చెల్లమ్మ పొగడపూ చాయ 
దామరాగుంటక్కు తలకడక పోతే 
జల్లు జల్లు మని రాలె జూజి పువ్వులు 
నిద్రపోచెల్లమ్మా నీ నిద్రలేలా 
నిద్ర కన్నెకలొచ్చి నిన్ను లేపెదరు 
నిద్రకూ వెయ్యేళ్ళు నీకూ వెయ్యేళ్ళు 
నిన్నుగన్న తల్లికీ నిండు నూరేళ్ళు 
అందరీ మామల్లు చందమామల్లు 
చెల్లమ్మ మామల్లు రామలక్ష్మణులు 
చెల్లమ్మ బుద్దులూ వెణునాదములు 
నిండు పున్నమినాడు చందమామ నిన్ను 
కోరి పోయాడమ్మ నీ మేనమామ! 
ఏడవకు ఏడవకు వెర్రి చెల్లమ్మ! 
ఏడిస్తే నీ కంట్లో నీలాలు కారు 
నీలాలు కారితే నే చూడలేను 
పాలయిన కారవే బంగారు కండ్ల 


8 

జో జో ముద్దులబాల 

జో జో పరమ సుశీల 

జో జో భారతపుత్రీ 

జో జో సారసప గాత్రీ 
చిన్నిమోము చిన్నిపోవ 
కన్ను చెదర ఏడువనేలా 
కన్నతల్లి కారణములేమొ 
కరములెత్తి ఆడవె తల్లి 1; జో॥ 
దంతపు టుయ్యాలలోన 
ధగధగ మెరిసేటి పాన్సుపైన 


ya 


కలహం 33 (ాాలాలాాలంంంంంాఅ్వునం 
చింతలెక నిదురాపోవా 10 స్ట 


అతా జనన 


ఇజగాజాలు కాలా 


మా... దావాదాాదుపాజకగడాపా నా. ర తరాల దాకా దాక. వాలదా దాజాణలుడా వాలా 


ఇంత ఆగడమేమొగాని |; జో! 
పాలుత్రాగునాడె నీవు 
పాడవలెనని సీతా చెరితం 
భూమిమీద పరుగిడినపుడే 
భూరివిద్యలు నేర్చేవుతల్లీ జో! 
భారతీయ నారీమణులూ 
భాసిల్లుము కీత్రాచెరితం 
కన్నతల్లి కారణమేమి 
ఖరములెత్తి ఆడవె తల్లీ 11జో!। 


9 

జో జో ముద్దులబాలా 

జో జో పరమ సుశీలా 

జో జో భారతపుత్రీ 

జో జో పాపన గాడీ ॥జో॥ 
చిన్నమోమూ చిన్నబోవా 

కన్నులు చెదరి ఏడువనేల 

కన్నతల్లి కారణమేమో ॥జో॥ 
కన్నులు మూయవె కనకపుబొమ్మ॥ జో! 
దంతపూటుయ్యాలాలోనూ 

ధగధగ మెరసేటి పానుపుపైనా 
చెంతలేక నిదురబోవా 

యింతీ యాగడమెల 

తండ్రీ ॥జో॥ 

పాలుత్రాగీనాడేవాడు 

పాడవలయును సీతాచెరిత ॥జో॥ 
భూమీమాద పరుగిడినపుడే 
నుక నేర్పవేతల్లీ జో! 


| 
| 
| 


శ్రీరామ చంద్రుడూ 
సిత వల్లభుడూ 
యిచ్చుమాఅమ్మాయికి 





యిచ్చు సంపదలు 
చుక్కలలోను 

చిన్న బాలుడున్నాడా 
ఆబాల గోపాల 
బాలుడున్నాడు 
పంచదారకుప్ప 
పాలపై తెప్ప 

మా చిన్న అమ్మాయి 
బంగారుకుప్ప 
కోటకుర్చి మీద 
రాజు కూర్చోని 
కొమ్మ నిమ్మా పండు 
తాతెమ్మ ననూ 
కోటకుర్చి ట్‌ 
రాజు మీ తాత 
కొమ్మనిమ్మాపండు 
తాను అబ్బాయి 
రత్న కంబళిమీద 
రాజు మీ మామ 
పారాడు పంజరపు 
చిలక అమ్మాయి 
ఎందాకపోయినది 
చిన్న అమ్మాయి 

ఏ స్వామి యిచ్చెనే 
ఎత్తి ముద్దాడీ 





ల 


గ్లో 


ల రాలా 


పరమేశ్వరుల రాణి 
పార్వతీ దేవి 
పార్వతీ యిచ్చింది 
పాప అమ్మాయిని 
చామంతి పులిగోరు 
చుట్రావిరేకు 
చిన్నవాండ్లాడెడు 
రేపల్లెలోనూ 
మాడంత బంగారు 
మద్దకాయల్లు 
మహరాజు మాతల్లి 
మనుమరాలాయె 
ఎరంత వెలుపమ్ము 
యిసుక సన్నమ్ము 
ఎరుదాటి వెళ్ళింది 
ఎవరాడబడుచు 
మూటనున్నది పసుపు 
పొట్లాన కుంకం 
వడినిండ పోకల్లు 
పండుటాకుల్లు 
భమిడి శ్రీపిల్లమ్మ 
సారె వెళ్ళింది 
ఊరికి ఉయ్యాల 
లమ్మ వచ్చాయి 
కొమాళ్ళు గలవారు 
కొనరె ఉయ్యాల 
కొమాళ్ళు గలవాడు 
తావెంకటేశు 
కొంగు మాడలు పోసి 
HAMS 





కొనెను ఉయ్యాలా 
సింహాద్రి అప్పన్న 
చిరుతిళ్ళవాడు 
లంచమిస్తేగాని 
సంతానమోడు 


లంచాలు యీయవే 
నువ్వు రమణమ్మా 
సంతానమిస్తాడు 
సర్వేశ్వరుండు 
యిక్కడికి సింహాద్రి 
ఎంత దూరమ్ము 
అల్లవిగో నేరేళ్ళు 
తెల్లని గుళ్ళు 
తెల్లని గుళ్ళలో 
దేముడప్పన్న 
నల్లని గుళ్ళలో 
ఆది లక్ష్మమ్మ 

11 

శ్రీరామ జయరామ 


శృంగార రామ 
చారు విక్రమ రామ 


So 


గో 


( 


3 


చంద్ర రఘురామ 
భక్తజన దారిద్ర 
భంజనుడ రామ 
ముక్తిదాయక రామ 
మురవైరి రామ 
గొవింద గ వింతా 
గోకులా నంద 

రార పరమానంద 
రామ గోవింద 
గోవింద గొల్లపల్లెకు 
పోకు మయ్య 
గోపికలు నిను వచ్చి 
కొట్టేరు స్వామి 
గోవింద గోపాల 
రార కృష్ణమ్మ 
ఆనంద మాడరా 
మా పల్లెలోన 
మామంద పాలాగి 
మమ్ము రక్షించు 
ఓయమ్మ ఓ తల్లి 
జగముల 

ఎన్ని నోములు నోచి 
కనెను కృష్ణున్ని 
వట్టి పిండిని తిని 
వరచవుతులండి 
వరపడీ కనెనమ్మ 
వరద రాజులును 
అంత కంతకు ముద్దు 
ఆ యశోదకును 


y (Ors IN fT 


రర ర ల 





వింతలుగ జూపెనే 
వేడ్క నొకనాడు 
నారాయణా కృష్ణ 
నవనీత చోర 
ద్వారకాపురి వాస 
ధర్మ రక్షకుడా 
నారాయణా నిన్ను 
నమ్మి నానయ్య 
శరణని నీ మరుగు 
జొచ్చి నానయ్య 
నీకు సేవలు చేయ 
మా భారమయ్య. 


12 

అమ్మాయి మామల్లు ఎటువంటివారు 
మెడలనిండా రత్నహారాలవారు 
అడ్డపాగాలవారు అంగీలవారు 

వేడ్క గుర్రాలెక్కి వేటాడువారు 
అమ్మాయి అత్తలు ఎటువంటివారు 
చెతితో ఒక పనీ చేయనీవారు 


13 

చదువుకొని అబ్బాయి వచ్చెగాబోలు 
సరస్వతీ చప్పుళ్ళు చావిళ్ళలోన 
ఆదుకొని అబ్బాయి వచ్చెగాబోలు 
అందెళ్ళ చప్పుళ్ళు పందెళ్ళలోన 
అబ్బాయి నీ చేను ఏమి పండింది 
రాజనం పండింది లక్ష్మికోరింది 
అమ్మాయి నీ చేను ఏమి పండింది 
సౌభాగ్యం పండింది సరసమాడింది 


వ 





Y 
గ 


"పేరేమి? 


కరుల చేను ఏమి 


© 
రు పండింది ఎటగలిసింది 


fA 


ర 
3h 


14 

ఆడుకో ఆడుకో అందాల భరిణ 
కులకుల నాట్యాలు కుష్ష పడియేని 
పాడుకో పాడుకో రత్నాల మొలక 
తేనెవాకలు మమ్ము ముంచుకొచ్చేని 
ఏడువకు ఏడువకు వెర్రి నా తల్లి 
న్‌ా నా గుండె దిటవు జారేని 
మామ ఎటువంటివాడు 
రామువంటివాడు రమ్యగుణశాలి 

ఓ తల్లి మీ అత్త ఎటువంటీ దమ్మ 
తేనె గుండెకలది సీతవంటిది 

ఓ చిట్టి మీ బావ ఎటువంటివాడు 
అందమైనవాడు అతడు చంద్రుండు 
ఓ తల్లి మీ అక్క ఎటువంటిదమ్మ 
మురిపాల నొలికెటి మొలక వెన్నెల్ల 
పేరేమి? మిరియాల పేరు 
ఆ పేరు కాదమ్మ నీదైన పేరు 

ఆ పేరు కాదొకో ఆ పేరుకాద 
అట్టయితే నా పేరు చిట్టిరాధమ్మ 
నీవు రాధవైతే మురిపాల మొలక 

నీ చిన్ని కృష్ణుండు నిన్ను చెట్టపట్టు 
ఆడువీడ్డల తల్లి ఆనందవల్లి 
ఆడబిడ్డల ఇల్లు అందాలపెల్లు 
కొడుకులను కన్నట్టి కోమలిని జూడ 
బంగారు పండుల దోస స్మృతికొచ్చు 
<< 


ఓ బాల మీ 


15 

గాజుల్ల సెట్టి వోయి కనకాల సెట్టి 
తేవోయి అమ్మాయికి తేనెగాజుల్లు 
తేనెగాజుల్ల సెట్టి వోటెంకాయ సెట్టి 
నల్లగాజుల సెట్టి మావాడరము 
మావాడకొచ్చి మా యింటికొచ్చి 
మా కసూరికి గాజుల్లు తొడిగిపోవోయి 
చిన్నారి పొన్నారి గాజుల్ల సెట్టి 
తేర మా అమ్మాయికి తేనెగాజుల్లు 
దిష్టితగులాకుండ ముష్టిబొద్దుల్లు 
పరదిష్టికం కాక నల్లగాజుల్లు 


16 

చన్ని మా అమ్మాయి సిరి మొగము చూచి 
సిగ్గుపడి చంద్రన్న పొడవనేరాడు 
మరునాడు అమ్మాయి మాటల్లుచూచి 
మాణిక్యాలతో పొడిచె సూరన్న 

కోరి మా అమ్మాయి కన్నుల్లుచూచి 
కలిగి చందమామ కానరాడాయె 


17 

అందరి మామల్లు దూరాన గలరు 
అమ్మాయి మామల్లు చేరువనగలరు 
హాయి బోయల్లార ఓ బాలలార 
మా బాల రాదుగా మీతోడ ఆడ 
పట్టమ్ము పేరేమి పల్లె పేరేమి? 
పట్టభ(ద్రునికన్న తల్లి పేరేమి? 
పట్టమ్ము ద్వారకా పల్లె రేపల్లె 
పట్టభ(ద్రుని గన్న తల్లి యశోద. 
ఊరులేలేవాడు ఉత్తముడు అయితే 
పాలుపొంగినట్లు పొంగుదురు ప్రజలు 


FINK 


$ 


¥ 


mn ద ద DS 


ఉత్తముని అరమ? ఊరూ పేరిమి? 

త్యపురుషునిగన్న తల్లి రము? 

ఉత్తముడు దశరధుడు ఊరు అయోధ్య 
సత్యపురుషుని కన్ననాధ్వి కౌ సల్య 


oN 


18 

అమ్మాయిని కొట్టినట్లు ఊరెల్లరట్లు 
అమ్మాయి నెవ్వరే కొట్టిన్న వారు? 
కొట్టికొబ్బరి బెల్లం చేతికిచ్చారు 
వెండిది ఉయ్యాల పమిడి గొలుసుల్లు 
రామలక్ష్మి ఊపవే అమ్మాయి తొట్టి 
పట్టుపరుపులు పట్టుదింద్లు 
అమ్మలూ ఊపవే అమ్మాయితొట్టి 
ముత్యాల బొట్టెట్టి పట్టుచిరగట్టి 
అటుకులు వడగట్టి ఆడి రమ్మందు 
ఆడబోయినచోట మాడ దొరికింది 
మాడక్కు చేయింతు మద్దికాయల్లు 
మద్దికాయలు ముద్దుమాటలు ముద్దు 
అందరికి అమ్మాయి అల్లారు ముద్దు 


చిలుకలు చెలరేగి జీడి కొమ్మెక్కు 
అబ్బాయి చెలరేగి మామ బుజమెక్కు 
మామ బుజమెక్కి తానేమి అడుగు? 
పాలుద్రావు గిన్నడుగు పాడావునడుగు 
పంతముతో మేనమామ పట్టెను అడుగు 


చిలకల్లు చెలరేగి జీడి కొమ్మెక్కు 
అలుకతో అమ్మాయి అమ్మమ్మ చంకెక్కు 
చిన్ని మా అమ్మాయి చిరకెడిస్తె 
నెయ్యవోయి సాలీడ నేత్రాన పట్టు 


PD 


CE CF 
౩7) 


19 

జో అచ్యుతానంద జో జో ముకుండా 
రార పరమానంద రోమ గో విఠకో జో! 
తొలుత on తొట్టగావించి 
నాలుగూ వేదాలా గొలుసు లమరించీ 
బలువైన ఫణిరాజు పానుపమరించీ 
లికలోన చేర్చిలాలించీ జో! 
ముల్లోకముల నేలు ముమ్మూర్తులారా 
అడ్డాలలో నేడు బిడ్డలైనారా 

ప జన్మలో నోకులె :నోవినాన్‌ో 

యా జన్మలో నాకు బిడ్డలైనారా జో! 
ఉదయాస్తమయములే ఉక్కు స్తంభములో 
నిండు ఆకసమూ అద్దుదూలముగ 
నాల్లు వేదములు బంగారు గొలుసులు 
బలువైన భూస్తలము గురుపీరకంబు జో! 


చెలులు ది 


బంగారమని ఏటి చలవటు పజచి 
నేర్పుతో పాపణ్ణి ఏర్పాటుచేసి 
ఏడుభవనముల వారేకమైపాడ 

పేటలో భేరీ మృదంగములు మోయ జో! 
తొమ్మిది వాకిళ్ళు దొడ్డిలోపలనూ 
మూరు లారుగురునూ సాధులైనారు 
అందులో ముగ్గురూ మూర్తులున్నారు 
తెలివి తెలిపేటివాడు దేవుడున్నాడు జో! 


పట్టవలె ఆర్లురిని పదిలంబుగానూ 
కట్టవలె ముగ్గుర్ని కదలకుండానూ 
ఉంచవలె నొక్కణ్ణి హృత్మమలమందూ 
చూడవలె వెన్నెల భావమందుననూ జో! 





లారా 


గ 


చి 


-6 





క తడు. కాడా కాకినాడ శాతడూలమోంభంభమతానుక చు అవదబవిణుకా. టవలవదవదాంో నిన లవిజంఅనాయా రజా కడం. వాలను... పోయాకా 2. 


స్య 


వా 


OO cs 3 


జంట గూడినవాని జాడగనవకెను 


7 
yr 
ఇంట [బహి నంద ముఠరటుతరరవలాిను 
ళ్‌ 


ఓంకారమని ఐటి తొట్టిలోపలను 


తత్పవ మసి యనియేటి చలు బరచి జో॥ 


జోల పాట 

శ్రీరమ్య దేహలాలీ! మాముద్దు 
చిన్నారికూన లాలి! 

గారాల కూచి లాలీ! మాయప్ప 
కంజాత తనయ లాలీ! 

సకల లోకాధారుడూ! మునిమనో 
జలజాత సంచారుడూ 

అకలంక గుణపూరుడూ, మముబ్రోచు 
ఆర్యా మనోహరుడూ 

ఇందీవ రేక్షుండు నిజభక్త 
బృందార కావనుందు 

ఇందిందిరాలకుండూ, మముబ్రోచు 
ఇందిరానాయకుండు 

శ్రీవాగ్మనోధినేత నిజభక్త 
చింతాభీష్టదాత 

దేవేశుడా విధాత నీకుతా 
దీర్హాయు వొసగు గాత! 


బంగారు కళ్ళు 

పిల్లమ్మ కన్నుల్లు బీరపువ్వుల్లు 
అబ్బాయి కన్నుల్లు కలువరేకుల్లు 
కలువ రేకులవంటి నీ కన్నులకును 
కాటుక పెట్టితే నీకు అందమ్ము 
ఏడవకు ఏడవకు వెట్టి అబ్బాయి 
ఏడుస్తే న్‌ కళ్ళు సీలాలు కారు 
ఏ0 


(PT తూోరక్ష 


— 


నీలాలు కారితే నే చూడలేను 
పాలైనకారవే బంగారు కనుల 


బూచి 

బూచి వాని విలువనంపనా గోపాలబాలా! 
బూచి వాని విలువ నంపనా 

బూచి వాని బిలువ నంపకపోతే వద్దు వద్దన్నావు 
బూచి యిచ్చి జోలపాడీ యూచినాను నిదురబోవు 


బూచీవాని బిలువ నంపనా 
అల్లమూరగాయ పెరుగు అన్న మారగించుమంటే 
వల్ల తేనె జొనలు గావలెను తెమ్ము తెమ్మనేవు 
బంతిచేతికిచ్చి ఆడుకొమ్మంటే 

పంతగించి వేరుచోట బంతులనిగో తెమ్మనేవు గోపాల! 


బొగుగాను పూలపాన్సుపైన బవ్వళించమంటేను 
నాగుబాము పడగనెక్కి నాట్యమాడవలె ననేవు 

మత్తగజము తెచ్చి చిన్ని తిత్తిలోపల నుంచినా 
నెత్తిమీద బెట్టి నన్నెత్తికో యశోదనేవు? 


శ్రీరామభద్రగిరి రామదాసునేలు స్వామి 
కామితార్ధ ఫలములొసగి 


కైవల్యము జూపువాడ 


ఉగ్గు పాటలు 


ఊం ఊం ఉంగన్న 
ఉగ్గుపాలు ఇందన్న 
గంటెడు ఉగ్గు కమ్మన్న 
ఉమ్మక కక్కక మింగన్న 


ఊం ఊం ఊం ఉంగన్న 
లుంగలు పెట్టక [గ్రుక్కన్న 


అలయాగ్‌ 


nt —— (౩ 


; ఓర్పని సవతుల దిష్టన్న 
ఒప్తుగ మసలర బుచ్చన్న 
2 
జీరం జీరం వాతాపి జీరం 
దా! రి ౬ 
గుర్రాట్టన్న గుగ్గెళ్ళరిగి 
ఏనుగుల్లిన్న వెలక్నాయలరిగి 
© 

అర్జునుడు దిన్న అరటి పళ్ళరిగి 
భీముడు దిన్న పిండివంటలరిగి 
గణపతి దిన్న ఉండ్రాళ్ళరిగి 





అబ్బాయి తాగిన వాలు ఆముదం అరిగి 
పామల్లే పాకి కుందల్లే కూర్చుని 
నందల్లే నడచి గుర్రమంత పరుగు 
ఏనుగంత సత్తువుండేటట్టు 

సాకుమీ ఈ బిడ్డను శ్రీ వేంకటేశ 


చందమామ 


చందమామ రావే! జాబిల్లి రావె 
కొండెక్కి రావే! గోగుపూలు తేవే 
వెండి గిన్నెలో వెన్నయుపోసి 
పయిడి గిన్నెలో పాలూపోసి 





AOR 





ఆదాయము మలు... ను సరల కక 0 


కాపా వనజా నాతలానాని లను ఛలో లననా నాటారు రమా ననదానాలనాననా తమలాలాదునారాలు ర తానా లా ంనాననాలరదా నానా యాల య వలనను నటుడని నకోవవాలాయననాతొషానగనుు మంతతింానడా పాదం. వనన యయనుల.వతానా యను ర ఇక 


గో 


లాలా 


చందమామ రావే! జాబిల్లిరావే ( 
మా చిన్న బిడ్డతో భుజింతువుగాని 
చిన్నన్న శ్రీ రఘుశేఖ మనసు 
వెండిగిన్నియ లోపల వెన్నపోసి 
పయిడిగిన్ని లోపల పాలుపోసి 

చాల దినిపించి పోగదే చందమామ 
జేజేలకును బువ్వ! శివుని యౌదలపువ్వ! 
జాబిల్లి రాగదే చందమామ! 

మెండు చీకలి గొంగ! మెజయు చుక్క బొజుంగ! 
జాబిల్లి రాగదె చందమామ! 
చిగురుకెదువుకాను చెలగురావుతు మామ! 
జాబిల్లి రాగదే చందమామ! 


= అదమిడుదం సదా లణనాలదినునదా మిదకి. =. తనదీ. పు వజ్‌టనకసవతవడడీ రమా ముడడ కుద రాదా దకాకదఆదనాయాడగదతోల యద. ఉతకటం చస డంకా చట. సార ద దాతా భాలారాడాా. ద... “ఈ > ( C | 


2 


చందమామ రావే! జాబిల్లి రావె! 
కొండెక్కి రావే! గోగుపూలు తేవె! 
ఒలవని పండు ఒళ్ళో ఉంచుకొని 
ఒల్సినపండూ చేత బుచ్చుకొని 
వెండిగిన్నెలో వెన్న పెట్టుకొని 
పయిడిగిన్నెలో పాలు పోసుకొని 
అమ్మా నువూ తిందువుగాని 
అట్టా అట్టా రావే 

చందమామా రావె 

జాబిల్లి రావే 


3 

చందమామ రావె జాబిల్లి రావె 
కొండెక్కి రావె కోటి పూలు తేవె 
బండెక్కి రావె బంతిపూలు తేవె 
తేరుమీద రావె తేనెపట్టు తేవె 





రాస 


----ఆలిష్ష 





(౧ 


మ్‌ 


పరుగెత్తి రావె పనసపండు తేవె 
నా మాట వినవె నట్టింట బెట్టవె 
అన్నీని తేవె అబ్బాయి కియ్యవె 


పలకిలో రావె పాలు పెరుగు తేవె 


దాయి దాయీ! 

ఆయి వారింటికి పోయి వద్దామా! 
అరటి పళ్ళత్తములు అందుకొద్దామా! 
అబ్బాయి నెవ్వారూ కొట్టినవారు 

చిట్టీ పొట్టీ గాజులసెట్టి 

తేర - మా అబ్బాయికి తేనె గాజుల్లూ 
దాయి దాయీ చిట్టి తండ్రీ దాయి! 


జోలపాట 

జోలల్లు పాడితే బాలలకు నిద్ర 
నాగస్వరం పాడితే నాగులకు నిద్ర 
ఆడంగ ముద్దమ్మ, పాడంగ ముద్దమ్మ 
అందరికీ అమ్మాయి అల్లారు ముద్దు 
తాతలకి ముద్దమ్మ, తండ్రులకు ముద్దు 
అంతకన్నా ముద్దు, మేనమామలకు; 
చిట్టి చిట్టీ చిట్టి చీమల్లమళ్ళి 
మలికిందున్నాడు తొట్టినాగన్న 
తొల్టినాగన్నకీ తోడెవ్వరమ్మా 
గోవుల్ని కాచేటి గోవిందుడేతోడు 
అమ్మాయి నెవ్వరే కొట్టిన్నవారు 
చిన్నారి పొన్నారి చిలుకవే నీవు 

చిన్న మామిడి క్రింద చిన్న కోవెలవు 
ఏడవకు ఏడవకు వెర్రి అమ్మాయి 
ఏడిస్తె నీకళ్ళు నీలాలుగారు 


న నీలాలుగారితే నేజూడలేను 





AOS 


40 ఎ 
గ 


పాలైనగారవే బంగారుకండ్ల 
హాయిహాయిహాయి ఆపదలుగాయి 
చిన్న వాళ్ళనుగాయి శ్రీవెంకటేశ, 


అందం 

పువ్వు లందం 

నవ్వు అందం 

నవ్వు లొలికే పాప లందం 
చుక్క లందం 

రెక్క లందం, రెక్క లార్చెడి పిట్టలందం 
బాట లందం 

బాట మలుపున కోట లందం 
చెరువు లందం 

తరగ లందం 

తరగపై కమలాలు అందం 
నేల అందం 

నింగి అందం 

నింగిపై ఆ చంద్రుడందం 


చక్కిలిగింతలు 
పప్పుపెట్టి పాయసం పెట్టి 
అన్నం పెట్టి అప్పచ్చి పెట్టి 
కూరపెట్టి ఊరగాయపెట్టి 
నెయ్యివేసి ముద్దచేసి 
తినిపించి తినిపించి 
చెయిగడిగి మూతిగడిగి 
తాతగారింటికి దారేదంటే 
అతారింటికి దారేదంటే 
ఇట్లాపోయి ఇట్లాపోయి 
మోచేతి పాలెం ముందర్నుంచి 





ఇట్లాబోయి ఇట్లాపోయి 


ఇదిగో ఇదిగో వచ్చాం వచ్చాం 


చక్కావచ్చాం చక్కావచ్చాం 


చక్కిలి గిలిగిలి చక్కిలి గిలిగిలి. 


ఉడుత 





ఉడతా ఉడతా హూత్‌ 
ఎక్కడకు వెడతావు హూత్‌ 
సంతకు వెడతాను హూత్‌ 
ఏమిటి తెసావు హూత్‌ 
బెల్లం తెసాను హలా 
నాకిన్తావా? 

నే నివ్వను పో! ధూ! 


నాన్న 

అమ్మలగన్న నాన్న 
అంబలిగన్న నాన్న 
వజ్రాల తల్లుల నాన్న 
వరహాల పెరుల నాన్న 
వలక బొజ్జల నాన్న 
కాసుల పేరుల నాన్న 
కన్న తల్లుల నాన్న 


కితకిత కితకిత 
ఇల్లలికి - ముగ్గేసి 


తినిపించి - తినిపించి 

చేయికడిగి - మూతికడిగి 
తాతగారింటికి - దారేదంటే 
అత్తవారింటికి - తోవేదంటే 
ఇట్లాపోయి - ఇట్లాపోయి 

ఇదుగో ఇదుగో - వచ్చాం వచ్చాం 
చక్కావచ్చాం - చక్కావచ్చాం 
చక్కిలి గిలిగిలి - చక్కిలి గిలిగిలి 


2 

ఇల్లలికి - ముగ్గేసి 

ఆకేసి - పీటేసి 

న 
పాలోసి - పెరుగోసి 

అత్తారింటికి - తోవేదంటే 

కిత కిత కిత కిత - కిల కిల కిల కిల 


రక్ష రక్ష! 

సంధ్యరక్ష సర్వరక్ష 

దిపరక్ష దివ్యరక్ష 

చిన్నమా అబ్బాయికి శ్రీరామ రక్ష 


Sa 


Fr 
త sl!) sts 


Ria 

వెతదిరొ!. వరరతర హత వివర పకరిడు 
' కాంతరో వెంకటరమణ కన్నతల్లందు 
' ఇచ్చిన దేవునిబోలు ఈశ్వరునిబోలు 
బ్రహ్మదేవుని బోలు బాలల్లజోలు 
పంచదారకుప్పు పాలమీద తెప్ప 
మాకు వెంకటరమణయ్య ముద్దు 
వరహాల కుప్పందు వచ్చా ధనమందు 
మామ సత్యం తెచ్చె మాణిక్యాలకంటె 
అత్తసీతమ్మ తెచ్చె అద్దాల అంగి 
వెన్నారి ముద్దందు వెలగపండందు 


3 

పెదమామ తెచ్చిండు పెంచపులిదండ 
నడిమామ తెచ్చిండు నాగభూషణాలు 
చినమామ తెచ్చిండు చిలకల్లతొట్టె 
అవి మా వెంకటరమణకు అమరుకడియాలు 


4 

గౌను వెనక మోత ఎవడి మోత 
చిన్న నాబాలయ్యది గజ్జెల్లయోత 
ఊరు వెనుక మోత ఎవరిదిమోత 
చిన్న నా బాలయ్యది ఉంగ్రాలమోత 


5 

రమణయ్య చేతుల్లోది వజ్రాలగిలక 
చూచిరే ఆ ఎలుక సూరన్న పెట్టె 
వాసాల బారేటి మీసాల ఎలుక 
పాపకారి ఎలుక పారెయ్యి గిలక 
2) దోసకారి ఎలుక దులుపెయ్యి గిలక 





HATS 


1 


ర ర క న నా క ల SE త "శ వక నద జు 


6 

మండులకు పోవయ్య మామ తరిణయ్య 
మరువక తేవయ్య మాచ్చావు పాలు 
అవితెచ్చి మా రాజు వెంకటరమణకు పోసె 


7 

వెన్నకు ఏడ్చేవు ఎత్తేవుగిన్నె 

వెల్లావు పంపుదురు మీ అమ్మ తాత 
పాలకు ఏడ్చెవు పట్టైవుగిన్నె 

పాడి బరైల పంపు మీ అమ్మ తాత 


8 

పుక్కిళ్ళు సన్నాలు భుజకీర్తులు 
చెక్కిళ్ళు సన్నాలు చెవులు గున్నాలు 
కాళ్ళును సన్నాలు గజ్జల కడియాలు 
వేళ్ళును సన్నాలు ముద్దుటుంగరాలు 


9 

బుద్ధిగలవాడమ్మ చిన్న నాయన్న 
బుజాన విసిరే భుజకంఠమాల 
వాసిగలవాడమ్మ చిన్న నాయన్న 
వాసియనివేసేరు వరమాల పేరు 


10 

వెంకటరమణ ముద్దుల్లు మద్దికాయల్లు 
మద్దికాయలు ముద్దుమాటలు ముద్దు 
మామల్లచంకను వెంకటరమణ ముద్దు 


11 

ముద్దుబాలయ్య ముంగిట లాడంగ 
ముంతమామిదన్న ముసిరె చిలుకాలు 
పగడముల బాలయ్య పందిటాడంగ 
పండుమామిడన్న (బ్రమిసె చిలుకాలు 
వజముల బాలయ్య వాకిటాడంగ 
వట్టిమామిడన్నవచ్చె చిలుకాలు 


SN 





“పిట్టరావె వీట్ట విల్లలకు తల్లీ 

పిల్లలకు పాలిచ్చి పల్లెలకు పోవె” 
అని పాడుతుంది తల్లి. కాని అప్పటికి ఏడుపు మానదు. పసిపాప కస్నీరు చూసి మాతృ హృదయం 
ద్రవించిపోతుంది. ఆ స్థితిని భరించలేక తల్లి - 


“ఏడవకు ఏడవకు వెగ్రినాగన్న 
ఏడిస్తే నీ కనుల నీలాలుగారు 
నీలాలు గారితే నే చూడలేను 
పాలైన గారవే బంగారు కనుల” 


అని ఆశగా బాధపడుతుంది. అప్పటికి బిడ్డను ఓదార్చడం సాధ్యంకాదు. గుక్క పెట్టి ఏడుస్తుంది. తల్లి 


| 
వీటిని ముద్దు పాటలు అనీ, ఇంగ్లీషులో 'లల్లబీస్‌' అనీ అంటారు. బిడ్డకు వయసొచ్చాక ఏడుస్తున్నపుడు 
మాన్పించడం కష్టమౌతుంది. ఆ సమయంలో తల్లి బిడ్డను లాలిస్తుంది. ముద్దిడుతుంది. బెదిరిస్తుంది. 
దండిస్తుంది. దడిపిస్తుంది. బుజ్జగిస్తుంది. బిడ్డ ఏడుపు మానదు. అప్పుడు - 
అశక్తత కనిపిస్తుంది. ఆ సమయంలో దగ్గరున్న తండ్రి తల్లి అమాయకత్వాన్ని ఇలా చమత్మరిస్తాడు. 




































/ 
( 
“ఉడుగుబెట్టుకు ఊయ్యాలగట్టి - | 
ఊగుమని మీయమ్మ ఊళ్లోకి పోయె 
పందికొక్కు రావె - పాలిచ్చి పోవె” 
జోల పాటలలో వలె లాలిపాటలలో తల్లి తన బిడ్డలలో శ్రీమహావిష్ణువు అంశనే చూస్తూ ఆనందిస్తూ 
పాట ఎత్తుకుంటుంది. 
“దిన్నారి గంటల్లు మూగిమూగల్లు 
పన్నగళయనుడే శేషశయనుడు 
పందిళ్ళనాడు కొని పాలు తాగి వండు” 
తల్లి ప్రవృత్తి విచిత్రమైనది. బిడ్డ తన మేనమామలంత గొప్పవారు కావాలని ఉప్పొంగిపోతూ - పరోక్షంగా 
తన పుట్టింట వారి గొప్పదనాన్ని అన్నల గొప్పదనాన్ని చెప్పుకొని మురిసిపోతుంది. 
“స్వాతివానలు కురిసె సంద్రంబు కడనూ 
చిట్టి ముత్యం బుట్టే నీత కడుపునా 
అందరీ మామలు చందమామల్లూ 
నాయన్న మామలు రామ లక్ష్మణులూ 


పాలుతాగే నాడు పారాడెనాడు 
పాడియావు నంపించు నీకు నీ మామ” 


అంటూ మేనమామల ఉదారత్వాన్ని కొనియాడుతుంది. ఇలా లాలిపాటలు సాగుతూంటాయి. ఈ 
పాటలు తల్లి ఊహలే. బిడ్డకు అర్ధం చేసుకొనే శక్తి వుండదు. తల్లి కమ్మని గొంతులోని మధుర 
స్వరాలు, ఆప్యాయత, లాలిత్యం మాత్రం బిడ్డ అర్ధం చేసుకుంటుంది. బిడ్డ మం(త్రముగ్గ్ధ బెతుంది. అదే 
లాలిపాటలలోని విశిష్టత. 


బిడ్డలను నిద్ర పుచ్చడం ఈ పాటల ప్రధాన లక్ష్యం. పాటల చరణాల చివర దీర్హం తీయడం కనిపిస్తుంది. 
“ఉళుళుళు హాయీ” అని దీర్హం తీస్తూ, హాయీ అనే పదాన్ని మృదువుగా అవరోహణ స్థాయిలో ఉచ్చరించెప్పుడు 
బిడ్డకు అవులింతలు (ప్రారంభమవుతాయి. నిద్రవస్తుంది. తల్లి లక్ష్యం నెరవేరతుంది. తెలుగు దేశంలో 
లాలి పాటలు కొల్లలు. ఇలాటి పాటలు వందల సంఖ్యలో ఉన్నాయి. ఇందు కనుమరుగైనవి యిన్నని 
చెప్పలేము. 

లాలిపొటలు 

రామా లాలీ, మేఘశ్యామ లాలీ! 
తొమరస నయనా దశరధ తనయా లాలీ ॥రామ॥ 
అబ్బ్దవదనా ఆటలాడి అలసినావురా 
బొజ్జలో పాలరుగుదాక నిదురుపోవరా!  ॥రామ॥ 
జోలలు పాడి జోకొట్టితే ఆలకించేవు 

చాలించి మరియూరకుంటే సంజ్ఞచేసేవూ 


అద్దాల తొట్టెలోను నీవు అమరియున్నావు; 
ముద్దుపాప ఉన్నాడంటే మురిసేవు - రామా! 
ఎంతో ఎత్తు మరగినావు ఏమిసేతురా 
వింతగాని కొండనుండు వీర రాఘవా! 


2 
రామా లాలీ మేఘశ్యామా లాలీ! 
తామరస నయన! దశరథ తనయా లాలీ! |1రా॥॥ 






స 


శ్రీరామా లోక నాయకా శేషశయనా 
నారాయణాచ్యుత స్వామి ననుగన్న తండ్రి! రా! 
చిన్నిముద్దుల నాయన్న చిన్నికృష్ణమ్మ 


తిన్నంగ సెవింపయ్య తియ్యంగుండేను ni 


Oo 


సంపెంగ నూనె తలంటెద స్వామి! నీకు 
ఇంపుతోడ చుంచుదువి పైకి రాచెద 11రా॥ 


కర్పూర ధూవాన పొగకాపు వేసేను 
అబ్బబ్బ! యిక నిద్రబొమ్మీ అచ్యుతానంత! !1రా॥॥ 


పన ణా కక్‌ 


3 

లాలి శ్రీకృష్ణయ్య నవనీల మేఘవర్ష 
బాల గోపాలకృష్ణ పవ్వళించవేమయ్య 
శృంగారముగ నిన్ను బంగారు తొట్టిలో 
రంగుగ జోలపాడేను నిదురపోవయ్య 
ఇందరిలోపల నీకు ఎవరు కావలెనయ్య 
ఇందీవరాక్షి కాళింది కావలెనా! 
లలితాంగి రుక్మిణీ లలనయె కావలెనా 
పలుకు కోకిల సత్యభామ కావలెనా లాలి! 


4 
తూర్పు పాటారింది తొలికోడి కూసింది 
కర్పూర కణికలాగను - వేగుచుక్కుంది 
నెర్పైన యిల్లాళ్ళు నిద్రపడకలనెత్తి 
పాచిపని చేస్తున్ను పాటలను పాదేరు 
మేలు కొలుపులు కొన్ని కవ్వాలు తిప్పుతూ 
గొల్ల కృష్ణుడు నాటి - చల్ల వాటలు కొన్ని 
భక్తుడొకడెవ్వడో భజన పాటల పాడి 
పడుకుంటె మటి-నిద్రపట్టనీకున్నాడు 
పాలేళ్ళు నాగేళ్ళు - పట్టుకొని యెడ్లతో 
ఊరవల పొలములకు పారిపోతున్నారు 
HAG 


esses (| bree 
మ 


దాసిలు వాకిళ్ళు దారి తుడిచితే 
జల్లి-పడుచులు ముగ్గులు ౩ పెట్టేరు 


స వూరెల్ల - తేటగా వున్నాది 
నట్టుగా - కలకల లాడింది 


౮ 


లయంపి జ 
తెలివొచి 


అవ 


జీ 


OK 


5 
ఊరుకో అమ్మాయి ఊళ్ళలు తావు 
పండుకో అమ్మాయి పట్నాలు నీవి 
చిట్టి ముత్తెం పుట్టి సీత కడుపున్న 
మంచి మత్తెం పుట్టె మాకు అమ్మన్న 
స్వాతి వానలు కురిసె సంద్రాల కడను 
పాలవానలు కురిసె బంధూల కడను 
ఆట మాణిక్యమే పాట మాణిక్యం 
ఆడితే ముద్దమ్మ నవ్వితే ముద్దు 

a 
నట్టింట మా అమ్మ నవ్వితే ముద్దు 
ఊరుకో... 


ద — ——————— — — — _ _ _ _ ” ద్రాం గ 


6 

అద్దారాత్రి ప్రొద్దు 

నిద్దురవేళ - నిద్దురవెళ 
ఎవరమ్మ మా తలుపు 
గోళ్ళమీటేరు -గోళ్ళమీటేరు 
మేమమ్మ కుక్కలకు 
కూటికొచ్చేము ఆ కూటికొచ్చేము 
కూడేల తప్పింది 
కూడెట్లుదెస్తూ, కూడెట్లుదెస్తూ 
ఎవరమ్మ మా తలుపు 
గోళ్ళమీటేరు - గోళ్ళ మీటేరు 
మేమమ్మ పిల్లలకు 
పాలకొచ్చేము - పాలకొచ్చేము 
పాలవేళ తప్పింది 








గోళ్ళ మీటేరు - గోళ్ళ మీటేరు 
మేమమ్మ దూడలకు 

మేతకొచ్చేము - మేతకొచ్చేము 
మేతవేళ తప్పింది 

మేతెట్లు తెస్తూ - మె తెట్లు తెస్తూ 
ఎవరమ్మ మా తలుపు 

గోళ్ళ మీటేరు - గోళ్ళ మీటేరు 
మేమమ్మ (త్రాడులకు 

నారకొచ్చేము - నారకొచ్చేము 
నారోయి పీచోయి 

నాకేమి తెలుసు - నాకేమి తెలుసు. 


7 

చందమామ రావె జాబిల్లి రావె 
కొండెక్కి రావె కోటివేలు తేవె 
బండెక్కి రావె బంతిపూలు తేవె 
నట్టింటపెట్టవే మా అమ్మాయికియ్యవే 


8 

చందమామ రావె జాబిల్లి రావె 
కొండెక్కి రావె కోటివేలు తేవె 
మేదెక్కి రావె మేలిపట్టు తేవె 
పరుగునరావె పాలు వెన్న తేవె 
ఒలిచినపండు ఒళ్ళో పెట్టుకొని 
ఒలవనిపండు చేతితో తెచ్చి 
పసిడిగిన్నెలో పాలు పోసుకొని 
అట్టాట్ట వచ్చి అబ్బాయి కివ్వవే. 


9 


చందమామ రావె జాబిల్లి రావె 
కొండెక్కి రావె కోటివేలు తేవె 
బండిమీద రావె బంతిపూలు తేవె 
పల్లకీలో రావె పారిజాతం తేవె 
తేరుమీద రావె తేనెపట్టు తేవె 
ఆటలాడ రావె ఆరగించి పోవె. 
10 


కొండలలో ఉన్నారు మండలేశ్వరులు 
కట్టించె నాయన కనకమండపము 


చేయించె పెద నాయన వెండిగోపురము 


పరిపించె చిన నాయన నల్లనిరాళ్ళు 
చూడబోయి తాతయ్య సున్నమేయించె 


అడుగబోయిన అవ్వ అరుగు వేయించె 


వెళ్ళిచూచిన యత్త మల్లివనమేసే 
పరికించి మామయ్య బావి త్రవ్వించె 
అక్కయ్య పోసెను వనములకు సీళ్ళు 
కోసెను పువ్వుల్లు కోరిమా వదినె 
వేసెను మాయమ్మ పూలజడ నాకు 


11 

లాలి లాలీ లాలి లాలయ్య లాలి 
జోలలు పాడితే బాలలకు నిద్ర 
నాగసరం ఊదితే నాగులకు ఆట 
జోలమామిడి పండ్లు దూరాన కలవు 
జోడించి తెస్తాడు అబ్బాయి మామ 
అబ్బాయి మామలు ఎటువంటివారు 
చెంపకు చేరడేసి కన్నుల్లవారు 
అబ్బాయి అన్నలూ ఎటువంటి వారు 


SS 


బయ వా చె యు 





చేపలంగడి వద్ద చెయి చాచువారు 
లాలి లాలీ లాలి లాలయ్య లాలీ 


12 

వేసంగి కాలాన విత్తనాలు పోసె 
వెన్నుడి కనుదృష్టి మేఘాల పైన 
మాయింటి బాబుల్లు మరి తిరిగి రాగ 
బాబుల్ల కనుదృష్టి తమ తల్లిపైన 


13 

ఏటిక్కి కాలువ యెంత దూరమ్ము 
ఎత్తి పెంచిన తల్లి కెంత మోహమ్ము 
కాలువ సీళ్లన్ని కడు సముద్రమాయె 
కడలేని మోహమే కన్న తల్లిక్కి 


14 

ఏటిగట్టు మీద కరివేప చెట్టు 
గాలివాన వచ్చి కొమ్మలల్లాడె 
కొమ్మలల్లాడెనే గొలుసులల్లాడె 
కొని కొన్ని ముత్యాల చేరులల్లాడె 
ఆ చెట్లపై నుండి అబ్బాయి రాగ 
క్‌ బంగారు తలపాగ చెంగులల్లాడె 


WO 


15 

ఏవాడ వెళ్లేవు అబ్బాయి నువ్వ 
ఎవ్వరు కట్టరు కాళ్ళ మువ్వల్లు 
కలవారి పట్టన్ని గారాములన్ని 
కంచారి కట్టెడు కంచు మువ్వల్లు 
తనతోడి పట్ల్షన్ని తనకు ముద్దన్ని 

చు వ టు 

అన్నయ్య కట్టేడు వెండి మువ్వల్లు 


16 

అందలాలు రెండు పొందుబడి రాగ 
ఎవ్వరందలమని నే తొంగిచూతు 
మావూరి అందలం మళ్లిపూ చాయ 
మారాజు అబ్బాయి అమ్మికాబోలు 
ఊరివారందలం ఉల్లిపూ చాయ 
ఉత్తముడు చిన బాబు అమ్మికాబోలు 
కలవారి అందలం కలవపూ చాయ 
కాముడు చినబాబు అమ్మికాబోలు 


17 

ఇంతంత దీపమ్ము ఇల్లల్ల వెలుగు 
ఈశ్వరుడి చందమామ జగతెల్ల వెలుగు 
గోరంత దీపమ్ము కొండల్ల వెలుగు 
గోపాలకృష్ణమ్మ మందల్ల వెలుగు 
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు 


మా రాజు అబ్బాయి మా కళ్ళ వెలుగు 


18 

చిన్నారి పొన్నారి గాజుల్ల శెట్టి 

తేరె మా అమ్మాయికి తేనె గాజుల్లు 
గుడి తిరిగి వచ్చేయి గుడ్ల గాజుల్లు 
గుత్తాన మా చిన్న అమ్మిచేతుల్ల 


a 


కా 


పట్నం తిరిగి వచ్చెయి పచ్చగాజుల్లు 
పచ్చన్ని మా చిన్న అమ్మి చేతుల్ల 
ఊరు తిరిగి వచ్చేయి ఉత్తగాజుల్లు 
గుత్తాన మా చిన్న అమ్మి చేతుల్ల 


19 

లాలీ లాలమ్మా లాలీ 

లాలమ్మా లాలీ - లాలమ్మ లాలి 
లాలమ్మ గుజ్టాలు 

లంకల్లో మేసే - లంకల్లో మేసే 
బుల్లెమ్మ గుజ్లాలు 

బీడుల్లో మేసే - బీడుల్లో మేసే 
అప్పన్న గుజ్టాలు 

అడవుల్లో మేసే - అడవుల్లో మేసే... 
ఊరుకో అబ్బాయి 

వెళ్టీ అబ్బాయీ - వెల్టీ అబ్బాయీ 
ఉగ్గెట్టు మీయమ్మ 

ఊరుకెళ్ళింది - ఊరు కెళ్ళిందీ 
పాలిచ్చు మీయమ్మ 
పట్టామెళ్ళీంది - పట్టామెళ్ళింది 
నిలోసె మీయమ్మ 

నీలకెల్లింది - నీలకెల్లిందీ ... 


20 

లాలీ శ్రీరామా గుణరామా 
రవికుల సోమా 
పరమడోలిక పాన్సుపై నిను 
పవ్వళింపగ చేతూ 
పవళింపగా జేతునా తనయా 


పాటలూ వాడిస్తూ లా! 
“కధా 


(Us) 


అల్లరి చేసిననిను 
బూచివాళ్ళెత్తుకు పోదురుగ 
ఎత్తుకుపోదురుగ తనయా 
ఏలేడ్పెదవూ రా 

అవులో పక్షులు 
వృక్షాగ్రముపై 

కూయూ చున్నవీరా 
కూయూచున్నవీరా 
కుమారా కోలాహలామదిగో 


అదిగో కోకీల 
ఆకాశామూపై 
ఆడూచున్నదిరా 
ఆడూచున్నదిరా 
కుమారా అల్లరీ 
యికమానూ 


21 

లాలనచు ఊచేరు 
లలన లందరునూ 
ఫాలలోచన నిన్ను 
పాన్సుపై నుంచి 
(ప్రణవ పంచాక్షర 
పాన్సుగా గాగ 
భరితచిత్రణవమే 
బాలీసుగాగా, 
చరలింగ చిత్మలులు 
దీపములు గాగ, 
పరమ సద్దురువందు 
పవళించుకోగా 


SE 


HIE] 


11 లా|| 


11 లా|| 


|| లాలీ॥ 


లాలీ 
SINK 





హృదయ లాలయ్య లాలి!! 1లాలి॥। 
22 


లాలీ బాలకృష్ణా లాలీ 

లాలియనుచు బంగారుయ్యల నీకు వేసిరి 
వయ్యారముగాను గొల్ల 
తొయ్యలెల్లానూ చెరారయ్యా కృష్ణయ్య 
ముద్దులయ్యా నెయ్యాములారా ॥లా॥ 
నీటుగలతొట్టి బాలుడాటమాని 
నిదురాపోర 

సాటీలేనిమాట నేలా 


కోటిరత్నాలా మూట 11 లా! 


తెల్లవార గొల్లపిల్ల లెల్ల 
నిన్నల్లుకొనచు 

నుల్ల మొల్ల సిల్లూనటా 
నెల్లా సేవింతుగాని 

లేచీ నిదురా పోవాకున్నా 
బూచీ వారలొచ్చి నిన్నూ 
దోచూకొన బోదురు 

నే నోచీన నోమూలపంట 


భామలే మొదలే లేమల 
మీ మదినికోరి 

నార రామలలామలను 
పైమదీర పెండ్లిచెయ 


I1ePII 


11 లా! 


ayy 


LC 


శ. అదా వాలదయుతాడుములు కమతం. లాం జా కా en అల చు ఉన్న అజా శా 


ల 


కోట రంగారాజు 


క 
వాశిమార బొబ్బిలి పురవాసె ఫై 
శ్రి శ్రినివానా శ్రిశా, 

శ్రి శివరామడానా 

మనోల్లానె లా 

23 


లాలి శ్రీ జనలోల 
లీలా వినోదా 

లాలి ద్వారకపురి 
బాలగోపాలా 
తొలుత బ్రహ్మాండంబు 
తొట్టెగా వెసి 
నాలుగూ వేదములు 
గొలుసులమరించీ 
బలువైన ఫణిరాజు 
పాన్పులమరించీ 
చిత్తమనియేటి 
దూలములు వెసి 


అందముగ జాంబవతి 
చందనము పుయ్య 
పొందుగా కాళింది 
పూవులందియ్యా 
మందహాసము ర్లాధ 


మనపు లందియ్యా 
ఇందుముఖలక్షణా 
వింజామరెయ్యా 
చుట్టుగోప స్త్రీలు 
తొట్టె నూచంగా 


కోర్మెలొసగంగా 





బాల గోపాల రార 
ఉయ్యాలలూగ 

బాల గోపాల రార 
పాలూ వెన్నారగించా 
నీలా వర్జూడ రార 
కాళింది మర్దనుడ 


Hedi 


Heo 


బంగారు తొట్టేలోనూ 
చంగావి మెత్తావేసి 
శృంగారించెదను రార 
ఓరోరి కృష్ణా 

గొల్లా వారిళ్ళలోనూ 
కుండా పెరుగారగించి 
దండితనము సేయకురా 


Herd 


Herod! 


అండాజనారక్షక 
పుండారీ కాక్షవరదా 
పళ్ళుపాలూ పెరుగు 


మనయిళ్ళనే కలవుదేవా 11 బాల॥ 


29 

కృష్ణ కృష్ణ అనియేవు కృష్ణుతలచెేవు 
కృష్ణుడేమి కావలెను శ్రీరాధాకృష్ణా? 
అన్నగారి కొడుకు అతిసుందరుండు 
మేళంబు లాడేటి మేన అల్లుండు 


26 
చందమామ చందమామ - ఓ చందమామ 
చందమామ కూతురు - చంద్రగిరి కన్నె 


వ్‌ 


xX 


చంద్రగిరి కన్నెకు - నిండుపూలతోట 
పూసింది మున్నూరు - పూవుల్లతోట 
కాసింది మున్నూరు - కాయల్లతోట 
పండింది మున్నూరు - పండుల్లతోట 
అందులో ఒక పండు - అందమయిన పండు 
ఆ పండుదావున - జీడిగింజ మొలచె 
జీడిగింజ జిడ్డి తలుపు - నే తీయలేను 
నాకంటే నాచెల్లి - అతి ముద్దరాలు 

అతి ముద్దరాలి చేత - పాలు కాగపెడితే 
పాలుమీద తేలింది - పగడాల పేరు 
పగడాలపేరు తెచ్చి - కోమటింట పెడితే 
కోమటోడు పెట్టాడు - గోరంచుచీరె 
ఊరివారు పెట్టారు - ఉల్లిమళ్ళి చీరె 
మా వారు పెట్టారు - మల్లెమొగ్గల చీరె 


27 
చందమామ చందమామ 
ఓ చందమామ చందమామ 

కూతురే నీలగిరి కన్య 
నీలగిరి కన్య కింద నిత్య మల్లెచెట్టు 
నిత్య్వమల్లెచెట్టు క్రింద జీడిమొలచింది 
జీడిగింజ తలుపులు నే తియ్యనేర 
నాకంటె చెల్లెలు అతి ముద్దరాల్లు, 
అతిముద్దరాల్చేతి పాలవంకిల్లు 
పాలవంకిలు మీద భమిడిపువ్వుల్లు 
భమిడిపువ్వుల మీద పుంజాయి దండ 
పుంజాయి దండపై పువ్వుల రవికె 
పువ్వుల రవికె మీద పట్టంచుచీర 
పట్టంచు చీరగట్టి ఏ వాడబోదు? 


SNOT 


చెనుల్లో ఉన్నాది మా చిట్టిపాప 
కర్రి ఆవుపాలు గారాన తెచ్చి 
కడుపు నిండా త్రాగు మా చిన్నపాప 


ముద్దు 

ఆటలు ముద్దు పాటలు ముద్దు 
ఆలాపించిన హరికథ ముద్దు 
వేషం ముద్దు భాషలు ముద్దు 
దైవత గురువుల దండం ముద్దు 





చిట్టిపాప 


' చదువులు ముద్దు సఖ్యం ముద్దు 
చిన్ని మా అమ్మాయి శ్రీ ముఖము చూసి | స్పజ్రివారిలో సాగిన ముదు 
సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెజచు పెదవులు ముద్దు బుద్దులు ముద్దు 
య ఈ (అ క 
పందిట్లో అమ్మాయి పాకుతూ వుంటే అందం చందం అందరి ముద్దు 
పనసపండని జనులు పరుగులెతేరు పాతం ముదు ఫొలుల ముదు 

0 ఎ pr. (లు 
దొడ్లోను అమ్మాయి దొర్లాడుతుంటే భక్తి శ్రద్ధలు పరువం ముద్దు 
దోసపండని జనులు దోసిలొగ్దేరు సత్యం ముద్దు శౌచం ముద్దు 

(త © 
నీలాలు కెంపులూ నిలువు వజ్రాలు దానధర్మాలు దక్కిన ముద్దు 
నిత్యమూ అమ్మాయి నీళ్ళాడుచోట పూజముద్దు పునన్మారము ముద్దు 
పగడాలు రత్నాలు పారిజాతాలు పూజసేయు పుక్కటము ముద్దు 
పడలి మా అమ్మాయి పనిచేయుచోట ఆలన ముద్దు పాలన ముద్దు 
చూడగా ముద్దమ్మ వొడగా ముద్దు అమ్మలయ్యల కణగిన ముద్దు 
అందరికి మా అమ్మి అల్లారు ముద్దు. పాడి ముద్దు పంట ముద్దు 


అల్లన ముట్టిన యెల్లన ముద్దు 
ఇల్లు ముద్దు ఇల్లాలు ముద్దు 
ముట్టినులము క్కారుల ముద్దు 
ముద్దు పాప ముల్లోకము ముద్దు 
ముద్దుల గుమ్మటముల బాట 


మా చిన్నపాప 

చందమామ చందమామ ఓ చందమామ 
చందమామ కూతురు నీలగిరి కన్య 
నీలగిరి కన్యకు నిత్యమల్లై తోట 
నిత్యమళ్లె తోటకు నీలాల బావి 

నీలాల బావికి బుడుగు బుడుగు చెంబు మేలు కొలుపు 


బుడుగు బుడుగు చెంబుకు వచ్చాయి పాలు మేలుకో నా తండ్రి మేలుకోవయ్యా 
పాలల్లో ఉన్నాది పగడల్ల చేను మేలుకొని చదువుకో మరచిపోకయ్యా 





HS SOK 


గార 


| 


లేల 





"109 


చదివిన వారికి సౌఖ్యాలు కలుగు 
చదివిన వారికి సంపదలు కలుగు 
అస్తమానము నీవు చదువుకోవయ్యా 
ఆడుకో మాయయ్య ఆడుకోవయ్యా 
ఆడుకుంటే నీకు ఆరోగ్యముండు 
అస్తమానము నివు ఆడుబోకయ్యా 
తోడి బాలులతోడి తంటాలు తేకూ 
గురువు గారికి ఎగ్గు తలబెట్ట బోకూ 
మేలుకో నా తండ్రి మేలుకోవయ్యా 


పాపాయి 

మొలగజ్జెలందెలు గలు గల్లుమని మ్రోయ 
తెలినవ్వు మోముపై కలకలలాడ 
తూనూడ నేర్చిన దొరబిడ్డవీవు 
పారాడనేర్చిన పాపాయి నీవు 
వెండిగిన్నెలో బువ్వ పైడి గిన్నెలో పాలు 
బొజ్జనిండా తిని పొమ్ము పాపాయి! 


మేన మామ 

గోరుచిక్కుడు కాయ గెలవేసినట్లు 
గోత్రాన అబ్బాయి నేరికిస్తాము? 
ఎవరికిన్తామమ్మ ఎవరికిస్తాము 
కులములో మేనత్త కూతురిస్తాము 
అత్త మంచిదయితే అనుకూలమయితే 
బాలుడు లేతయితే పట్టినిచ్చాము 
పాప మా అబ్బాయి పాలకేడిస్తే 
పాడియావుల పంపిరి మేనమామల్లు 
రాజుల్లబోలి మామల్లు ఉంటే 


) రచ్చల్లు ఏలంగ సందేహమేమి! 





HAMS 


చెయి పూచు 

చెయి వూచమ్మా చెయివూచు 
సంతకు పోతా చెయివూచు 
శనగలు తెస్తా చెయివూచు 
చల్లగ తింటాం చెయివూచు 
మిఠాయి తెస్తాం చెయివూచు 
మెల్లగతింటాం చెయివూచు 
అప్పు తెస్తాం చెయివూచు 
అంతా తింటాం చెయివూచు 
చొక్కాయి తెస్తాం చెయివూచు 
సొగసుగ వేసాం చెయివూచు 
తిరిగి వస్తాం చెయివూచు 
వోడించి వస్తాం చెయివూచు 
కమ్మలు తీస్తాం చెయివూచు 
చెవులో వేస్తాం చెయివూచు 


2 

చేయూచు బాలా! చేయూచూ 
చిన్నారి బాలా! చేయూచూ 
అడ్డాల దిడ్డీ చేయూచూ 

అరవ మాణిక్యాలు చేయూచూ 
చేనికి పోదాము చేయూచూ 
పండ్లూ తెతాము చేయూచూ 
పాపకు యిత్తాము చేయూచూ 


ఎలుకనుబట్టై పిల్లి 
ఎందుకొచ్చావు చెల్లి 
కానియిన్తా బుల్లి 


రంగే 


లా 


x 


ల్లో 


) దమ్మిడిస్తా మల్లి 
యేలు చేస్తావు చెల్లి 
ఆడుకుంటూ నప్పా 
అటుకులు తింటా నప్పా 
నాకు దేవప్పా 

లేకపోతే నొప్పా 
తేనెటీగ గూడు బెడితే 
తేనె తాగుతాను 
ఆవుపాలు నీవు తెస్తే 
అటక ఎక్కుతాను 

పక్క నీవు చక్క బెడితే 
ఎక్కి నేనే గుజ్టు బెడతా 


నిమ్మపండు 

ఇసుకలో యుందేటి కుసుమ శిరిబాలా 
మా బాలరాజుగా మిము గూడియాడ 
మా బాలరాజుగా మము గూడియాడా 
అక్కనీ బాలకూ అనవాలేమి 

అరచెతి పద్మంబు అల్లుతామరా 
అరచేతి పద్మంబు అల్లుతామరా 

జడ జడ ముత్యాలు జడరాయి రేఖ 
జడ జడ ముత్యాలు జడరాయి రేఖా 
లక్క పుత్తడిబొమ్మ రత్నాల మొరటె 
లక్క పుత్తడిబొమ్మ రత్నాలమెరటె 
రాజుల్ల చేతిదీ శిరి నిమ్మపండు 


ఎరుపు 

చిట్టీత పండెరుపు 
చిలక ముక్కెరుపు 
/ చింతల్ల చిగురెరుపు 





జ ద క న పంల గాననవగవధాకనాలిశాలవను+0కావాారాచనాడా వను ఆటుడ్తాన్నాలావదానులుల ఇ వడు ంపోరనానగానుడడుము.వఖికవారాళా బాడంనడని. వలు అబు. అల ta 


జీడి పందెరుపు 
దానిమ్మ పండెరుపు 
తాంబూల మెరుపు 
తానెరుపు అబ్బాయి 
తనవారిలోన 


గోరంత దిపమ్మ 
గోరంత దీపమ్ము 
కొండలకు వెలుగు 
గోపాలకృష్ణమ్మ 
గోవులకు వెలుగు 
మాడంత దీపమ్ము 
మేడలకు వెలుగు 
మారాజు లబ్బాయి 
మా కళ్ళ వెలుగు 





మాత్భ భాగ్యం 

ఎన్నెన్ని పుణ్యాలు చేశావో 

ఎన్నెన్ని నోముల్లు నోచావో 

బిందె భుజమున బెట్టి కాలువకి పోతుంటే 
చీరపట్టుకు కాళ్ళ కడ్డంబడు పాపణ్జి 
ఎత్తుకొని పాలిచ్చిముద్దెట్ట కోవడానికి ॥ ఎన్నెన్ని! 
“పాపాయి కన్నేది” చూపించు మంటేను 
నడిమి |బ్రేలితో కన్ను చూపించు పాపజణ్జి 
ఎత్తుకొని ముద్దిచ్చి ఎగుర వేసేనీవు ॥ ఎన్నెన్ని! 
నాన్న వచ్చీ పాప నెత్తుకుంటానంటే 
రాను రానని నీదు మెడ కౌగలించేటి 
ఈ చిన్ని పాపణ్ణి ఎత్తుకోడానికీ ॥ ఎన్నెన్ని! 
కష్టపడి తెచ్చిన కాలువలో నీళ్ళన్ని 
పారబోసి పాప బంద చేస్తుంటేను 


ఠషలగ్నో 


ORs 


ఏమిరా! బందంటే వెర్రి నవ్వులు నవ్వు 
“దొంగ దొరికాడంటేె” చిట్టి నవ్వులు నవ్వు 


ఈ చిన్ని పాపజ్సీ ఎత్తుకోడానికి 


ఈ చిన్ని పాపణ్ణి ఎగరేయడానికి ॥ ఎన్నెన్ని! 


ఓదార్పు 

ఏడవకు ఏడవకు వెర్రి అమ్మాయి 
ఏడిస్తే నీకళ్ళు నీలాలు కారు 
నీలాలు కారితే నే చూడలేను 
పాలైన కారవే బంగారు కనుల 
పిల్లి రావే పిల్లి పిల్లల తల్లి 
పల్లేరు ముళ్ళల్లో పడవేసి పోవె 


రత్న మాణిక్యం 

చిన్న అమ్మాయి చిన్నగిరి మొగ్గ 
వీధుల్ల నాడేటి విరజాజి మొగ్గ 

ఆట మాణిక్యమే పాట మాణిక్యం 
అందరికి అమ్మాయి రత్న మాణిక్యం 
రత్న మాణిక్యం ఎవ్వరి పట్టి 
రాజులచేతిదే గజనిమ్మపండు 


నెలవంక వెలుగు 
నెలవంక వెలుగులో 
అమృతపు ధార 
అమృతపు ధారలో 
హంసా కుమారి 
హంసా కుమారికి 
తొలిరెక్క కానలు 


HONS 


ఆకే XK 
తొలిరెక్క కానలలో 
బంగారు పూత 
బంగారు పూతలో 
మెరుపు మిల మిలలు 
మా పాప నవ్వులో 
చిలిపి కిల కిలలు. 


చిన్నారి 

చిన్నారి నామ పెట్టవే 
అమ్మయ్య నాకు- 

పొన్నారి తొడుగు తొడగవే 
వేళ్ళ ఉంగ్రాలు పెట్టవే 
అమ్మయ్య నాకు- 

భమిడి మొలత్రాడు గట్టవే 
వీధుల్ల నాడు మనవే 
అమ్మయ్య నన్ను- 

వీరాధి వీరుడనవే 

సందుల్ల నాడు మనమే 
అమ్మయ్య నన్ను 
సరసీజమానుడనవే అమ్మయ్య 
నేను - భద్రగిరి 
రాముబాణము లాడవచ్చెద. 


ఊడిద చెట్లాకు ఉయ్యాల 

ఊడిద చెట్లాకు ఉయ్యాల గట్టి 

ఊపమని మీ అమ్మ ఊరు తిరిగొచ్చూ ఒళోళో 
పాలకు ఏద్చేవు పట్టెద గిన్నె 

పారిపో ఎల్లమ్మ పారిపోవమ్మ ఒళోళో 
బుజ్జెమ్మ మామల్లు పొలమెల్లి తోలిండ్రు 
జోలల్లు పాడంగ జొన్నల్లు పండు ఒళోళో ' 
దత్త పుత్తడి బొమ్మ తలనిండ జడలు 


SO 


) మామల్ల సంకాన ఆడు లచ్చమ్మ ఒళోళో 
పల్లేరు గాయల్లు పరుపుల్లో పరచి 
పండమని మియమ్మ పల్లె తిరిగొచ్చు ఒళోళో 


మరికొన్ని 

సీతమ్మ యుండేటి దీవి లంకల్ని 
వాపపూ వెన్నెల పగలైకాయు 
సీతమ్మ చిత్రకథ చెప్పేటి వెళ 
అడవిలో పచ్చాకు లగ్నులైమండు 


2 

సీత బుట్టానేలా లంక చెడనేలా 
లంకకూ రావణుడు రాజుగానేలా 
హనుమయ్య బుట్టనేలా వనము జెడనేలా 
వనము పక్షూలన్ని వలసపోవనేలా 


3 

రావణేశుని శిరసులంకలో గొట్టి 
రామన్న తన బంటు గెలిచి రమ్మానె 
లంక దగలాబెల్టి లంకిణిని జంపి 
శంకలేకా లంక యేలె హనుమంతు 


4 

నల్లనన్నా నీకు చెల్లెల్ని నేనూ 
నగరి పట్టపురాజు కోడల్ని నేను 
5 


రావాకు చిలకమ్మ ఆడవే పాపా 
రాజులూ నీ చెయ్యి చూడ వచ్చారు 


6 

కట్టమీదా రెండు కరివేప చెట్లూ 
గాలివాన వస్తే కొమ్మలల్లాడూ 
కషం 





జ 


కాకారి పూసింది కళలేని పూతా 
కన్నతల్లి బెట్టె వెలలేని సొమ్ము 
మేనమామను జంపి మేలు రధమెక్కి 
కృష్ణయ్య తానే కీర్తి బొందాడు 


8 
నా చిన్న బాలయ్య నీ చిన్న మొగము 
నీ చిన్ని మొగమందు నిమ్మపండందు 


9 

కౌసల్య హ్‌ అమ్మవచ్చె యేడువకు 
చీదరలు చెయ్యకు చిన్న బాలయ్య 
చీదరలు నినుబాసె సిరులు నినుబొందె 
శ్రీలక్ష్మి వూయంగ వూగు వుయ్యాల 
ఉయ్యాల సీకమిరె ఉగ్గు నీకమిరె 


10 

ముద్దు మొగమున ముచ్చటలు ఆడె 
మువ్వుంపు దేవుడవు నీవు నా బాల 
తాముత్తవ్వుల బోలు తల్లిదండ్రుల బోలు 
అయ్యముత్తవ్వల బోలు అయ్యలు బోలు 
మద్దికాయలు ముద్దు మాటల్లు ముద్దు 
మామగారి చంకలో బాలయ్య ముద్దు 


11 

ఓ చిన్నకుమార! నే కొందునీకు 

పుట్టు గజ్జెలు కొందు పులిగోరు కొందు 
వున్నయ్య మి నాన్న వచ్చి వూరుకుండు 
కాళ్ళ గజ్జెలు కొందుకంటె కమలాలు కొందు CG 





SN 


2 
చిరితిండి కాదమ్మ చిన్న బాలయ్య 
పట్నాన తీరమ్మ పుట్నాలగోనే 


13 
కాకర చెట్టు కాయలందమ్మ 
బాబయ్య చెవులకు పోగులందమ్ము 


14 

పాలు త్రాగు అబ్బాయి నీ 
పమిడి మురుగులు కదిలేను 
చెపుకో చెప్పుకో 

మామిడా కిస్తాను మందెట్టుకో 


on 


15 

వేడి అన్నం అప్పడం ముక్కా 
తినో తినో! తినో తినో 

చట్టి అన్నం ఉల్లిపాయ 
జు(ర్రో! జు(ర్రో! జురో! జు(ర్రో! 


16 

చిట్టడుగు పొట్టడుగు పెట్టవలెనన్న 
శివుడు మాకిచ్చాడు చిన్న బావల్ని 

బాలలకి పాల్నెయ్య కలగవలెనన్న 

పరమాత్ముడిచ్చాడు పాలావు మంద 


17 

ఏరొచ్చె ఏరొచ్చె ఏటి గట్టెక్కి 
ఏటవతలన్నట్లు కట్టించె కలవ 
పారవ పిట్టల్లు పంచటరగుల్లు 
_ నాయన్న దివాణం నేపుట్టినిల్లు 





తె 


6 


' కరక్కాయ పొత్తులు కంచు దివిటీలు 
కాంతనా శ్రీప్రియ కన్న వారిల్లు 


18 

తోటకు కాచారు దొంగలిద్దరు 
తొలకరిస్తే పువ్వు కోసెదమని 
కృష్ణయ్య కాచాడు మామయ్య యిల్లు 
కానకుండా పుస్తెకట్టెదమని 
ఎరక్కుండ తలంబ్రాలు పోసేదమని 


19 
తుమ్మెదా! శి కళ్ళు దూలాలమీద 
బాలయ్య నీకళ్ళు మగువాలమీద 


20 

ఇసుకలో ఆడేటి కుసుమసిరి బాల 
ఆ బాలపేరేమి? ఆనవాలేమి? 
అనవాలు అంబరసా పేరు బాలయ్య 


ఉయ్యాలకోపు (కోలాట కీర్తన) 
రామలాలి సీలమెఘశ్యామలాలీ 
తామరసనయనా దశరథతనయాలాలి 
యెంతోయెత్తు మలీగినావూ యేమిసేతు 
యింతులచే కాక త రా॥ 
పల్లవాధరులానుజూచి బారలు 
జాచేవూ అల్లరి పనులెల్లాజేసి 
ఆటలాడేవు 11రా॥ 
అద్దాల తొట్టిలోను అనుమానించేవు 
ముద్దుగాపొడుచున్నారని మురిసిజూచెవు రా॥ 
అంతటి మూలమైనా ఆదివిష్ణుడవు 
వింతగా వినుకొండా పట్టణరాఘవా రా॥ 


షం 





పటాలవుకోపు 
పువుల వసంతములాడిరీ గోపాలుని 
భామలుగూడిరీ 

చంగ గోలుగోలుచెేసిరీ గోపాలుని 
భామలుగూడిరీ 

లాల్‌గులాబ్‌ చేసిరీ గోపాలుని 
భామలు గూడిరీ 

అటునిటురాకడ జూచిరీగోపాలుని 
భామలు గూడిరీ 

నిండుగ భక్తులుగూడిరి గోపాలుని 
భామలు గూడిదీ 


గీతకోపు 


మేర్వాసువాల్మీక చందమామారాజు 
మేటియొక్క వాల్మీక చందమామా 
సామిభజన నేమి జేసిరయ్య చందమామా 
వూరెల్లపల్లకిలు చందమామా 

రాజు వేలాగుతిరిగేను చందమామా! 


కుర్తీకోపు 

నామాట వినవమ్మకోమలీ 
జోగినాధుని దేవమ్మకోమలీ 
చంద్రుని దేవమ్మకోమలి 

నీకు చంద్రహారము లిత్తుకోమలీ 
సూర్యుని దేవమ్మకోమలి 

నకు సూర్యహారములిత్తుకోమలి॥। 
కుశలవులకోపు 

ఆటలాడిరీ చెండ్లాటలాడిరీ 
వాటముగా కొనకోటున మీటుచు 
సూటితప్పకను 
నెటుగకుశలవులా సలలితముగ 
దచ్చరణములను గజ్జలరవములు 
దా 


FE 
ల —_ 57 mm — — 
దే మ డే 


వ్‌ 


రుంరుంరుణ యనగను 3 
ఆ క్షతిసుతతన వరసుతులను గనుగొని 
హితమతితో 

సమ్మతినొందగ జెండ్లాటా ఆ గగనమునకు 
జెండెగరవేయుచు పరగభద్రాద్రీశుని 


నెమ్మదిదలచుచు 





1! ఆ!। 


21 

కూతుళ్ళు గలవారి ఇళ్ళముందార 
కూర్చి నా ముత్యాలదండ లమ్మేయి 
కూతుళ్ళు గలవాడు తాను రామన్న 
కూర్చిన ముత్యాల దండ మహేశం 
కొడుకుల్లు కలవారి ఇళ్ళముందార 
కొమ్మ అరటి పళ్ళ గెలలు వచ్చాయి 
కొడుకుల్లు కలవాడు తాను అన్నయ్య 
కొమ్మ అరటి పళ్ళ గెలలు అబ్బాయి 
కోడళ్ళు కలవారి ఇళ్ళముందార 
కొట్టిన చాయపసుపు గుండాలమ్మేయి 
కోడల్లు గలవాడు తాను అన్నయ్య 
కొట్టిన చాయపసుపు గుండసితమ్మ 
అల్లుళ్ళు గలవారి ఇళ్ళముందార 


Sad Te ht రష -© 


అంగైన జల్తారు పాగాలమ్మేయి 
అల్లుళ్ళు గలవాడు తాను బాబయ్య 
అంగైన జల్తారు వాగసూరన్న 


22 
చేరతో చెరాడు ముత్యాలుపోసి 
చెలువుడు అవయ్య చెరువు త్రవ్వించె 
చెరువు త్రవ్విన ఉప్పారి 
మన చెరువు మహిమ చెప్పగా తరమ 
ఎక్కలేని గట్టు దిగలేని లోతు 

రాదిక 





తెలుగు దేశంలో ప్రచారంలో ఉండే ఊయల పాటలు రెండు విధాలు. పిల్లలను ఉద్దేశించి ఊయల 
ఊపుతూ తల్లులు పాడేవి. పండగలు పబ్బాల సందర్భంలో పిల్లలు ఊయల ఊగుతూ పాడుకొనేవి. 
ఒక్కొక్కప్పుడు తల్లి బిడ్డను రెండు కాళ్ళమీద కూర్చోబెట్టి ఊయలలాగ కాళ్ళు ఊపుతూ పాటలు పాడి 
శిశువుకు ఉత్సాహం కలిగిస్తుంది. 


ఉయ్యాలోయ్‌ జంపాలోయ్‌ 
కొత్తకుండోయ్‌ కోమరెల్లోయ్‌ 
ఐనోలోయ్‌ -మల్లన్నోయ్‌ అల్లల్లల్లల్లా. 


ఈ గేయంలో 4, 5 పాదాలలో తెలంగాణా ప్రాంతాలలోని సు శ్రైవక్షేత్రాల పేర్లున్నాయి. ఈ 
శివశక్తి పిల్లలలో కలగాలని ఈ గేయకర్త ఉద్దేశమై ఉంటుంది. వ తల్లి ఇష్టదైవాన్ని పాటల్లో 
ఊహించుకుంటూ పాడుకుంటూ ఉంటుంది. ఉయ్యాలా-ఉయ్యాలా- అను పల్లవి ప్రతి పాటలో ఉంటుంది. 


వాస్తవానికి ఇవి జోల పాటలలో ఒక భాగమే - అయినా వీటి ప్రత్యేకత వీటికుంది. కనుక వేరుగా 
ఇవ్వడం జరిగింది. 


ob 


ఇవిగాక కృష్ణాష్టమి మొదలైన పండుగల సందర్భంలో పిల్లలు ఉయ్యాల ఊగుతూ - ఆనందోత్సాహాలతో 
పాడుకొనే - 


“ఉయ్యాల కంబాల వూరి పేరేమి?” 


/) మొదలైన పాటలు అపారంగా ఉన్నాయి. ప్రధానంగా ఇవి తల్లులు పాడేవి. పిల్లలు ఆనందించేవి. 


న టం 


ఉయ్యాలోయ్‌ 

ఒక్కొక్క వేపగింజ ఉయ్యాలో 
ఒక్కవేయి మంద ఉయ్యాలో 
మందగిరి వచ్చింది ఉయ్యాలో 
అన్నల్లు వేరైరి ఉయ్యాలో 
ఉంగరాల అన్నల్లు ఉయ్యాలో 
చిన్ని నా చెల్లెండ్లు ఉయ్యాలో 
చెండ్లాట లాడ బోయిరి ఉయ్యాలో 
కంకణాలవుయ్యల్లు ఉయ్యాలో 
గౌరమ్మలాడబోయిరి ఉయ్యాలో 


2 

చుక్కలలోను చిన్న బాలుడున్నాడు 
ఆబాల గోపాల బాలుడున్నాడు 
పంచదారకుప్ప పాలపై తెప్ప 
మాచిన్ని అబ్బాయి బంగారుకుప్ప 
పొద్దుపొద్దొాక చాయ పొద్దాక్క చాయ 
పొద్దున్న అమ్మాయి పొగడపుచాయ 
మాపు మాపొక చాయ మాపొక్కచాయ 
మాపున్న అబ్బాయి మల్లెపూచాయ 
జాము జామొక చాయ జామొక్క చాయ 
జామున్న అబ్బాయి జాజిపూచాయ 


3 

ఒక్కొక్క ముత్యము వనకూడినట్లు 
ఒప్పేటి కొమాళ్ళ ఏ తల్లి కనునో? 
రమణులకన్నదే తాను కౌసల్య 
ఊరికి ఉయ్యాల లమ్మచ్చినాయి 
కొమ్మాళ్ళుకన్నతల్లి కొనవె ఉయ్యాల 
కొమ్మాళ్ళు కన్నతల్లి తాను కౌసల్య 
కోటివేలు పోసి కొనెను ఉయ్యాల 


యం 


4 

కోటకుర్పీ మీద రాజు కూర్చోని 
కొమ్మలమ్మ పండు తాను తెమ్మనెను 
రత్నకంబలి మీద రాజు కూర్చోని 
పారాడె పంజరపు చిలుక తెమ్మనెను 
కోటకుర్చీ మీద రాజు మీ తాత 
కొమ్మనిమ్మపండు తాను అబ్బాయి 
రత్నకంబళి మీద రాజు మీ మామ 
పారాడె పంజరపు చిలుక అమ్మాయి 


5 

ఎందాడి పోయినది చిన్న అమ్మాయి 
ఏస్వామి యిచ్చెనే ఎత్తి ముద్దాడ? 
పరమేశ్వరరాణి పార్వతీదేవి 

పార్వతి యిచ్చింది పాప అమ్మాయిని 
చీమంత పులిగోరు చుట్రా విరేకు 
చిన్న వాండ్లాడేడు రేపల్లెలోను 
మాడంత బంగారు మద్దెకాయల్లు 
మహరాజు మాతం మనమరాలాయె 


6 

పాపమా అబ్బాయి పాలకేడిస్తే 
పాడియావులనంపిరి మేనమామల్లు 
రాజుల్లుబోలి మామల్లు ఉంటే 
రచ్చలు ఏలంగ సందేహమెమి? 


7 

ఎరంత వెళుపమ్మ యిసుక సన్నమ్మూ 
ఎరుదాటి వెళ్ళింది ఎవరాడబడుచు? 
మూటనున్నది పసుపు పొట్లానకుంకం 
వడినిండ పోకల్లు పండుటాకుల్లు 
భమిడిశ్రీ పిల్లమ్మ సారె వెళ్ళింది 


Ny 


SYN 


ae 


y 8 
ఊరికి ఉయ్యాల లమ్మ వచ్చాయి 
కొమాళ్ళుగలవారు కొనరె ఉయ్యాల 
కొమాళ్ళు గలవాడు తాను లచ్చన్న 
కొంగుమాడలు పోసి కొనెను ఉయ్యాల 


9 

సింహాద్రి అప్పన్న చిరుతిళ్ళవాడు 
లంచమిస్తేగాని సంతానమియ్యడు 
లంచాలు యియ్యవే నువ్వు అప్పన్న 
సంతానమిస్తాడు సర్వేశ్వరుడు 


10 

ఇక్కడికీ సింహాద్రి ఎంతదూరమ్ము? 
అల్లవిగో నెరుళ్ళు తెల్లనిగుళ్ళు 
తెల్లని గుళ్ళలో దేవుడప్పన్న 

నల్లని గుళ్ళలో ఆదిలక్ష్మమ్మ 


11 

పుట్టళ్ళు పుట్టిళ్ళు అందురేకాని 
పుట్టిళ్ళకంటేను పురుషుడే మేలు 
కాశికెళదామంటే కదలవేకాళ్ళు 
ఢిల్లివెళదామంటే తిరగదే మనసు 
మారాన పుట్టింటికెళదాము అంటే 
నాకాళ్ళు పన్నెండు రధములై నడచు 
నాచేతులుయ్యాల చేరువై యూగు 


12 

అన్నలు వచ్చారు కూరేమిలేదు 

అరటి కాకరకాయ అలచందపప్పు 

మరదల్లు వచ్చారు కూరేమిలేదు 
[| మంచాన నల్లుల్లు గోడబల్లుల్లు 


AOS 


© అణా 


13 

తమ్ముల్లు వచ్చారు కూరేమిలేదు 
గుత్తి చిక్కుడుకాయ గుమ్మడికాయ 
బావల్లు వచ్చారు కూరేమిలేదు 
కలుగుల్లో తొండల్ని వేటాడి తెండి 


14 

ఆయమ్మ ఆయి ఓయమ్మ మంది 
ఓయమ్మ దొడ్డ రాజుదండు తిరిగేనమ్మ 
దండు దందనగానే తల్లడించారు 
దండుకాదు ద్రాక్షారామ భీమన్నమూక 


15 

ఊరికే కుంకమ్ము అమ్మ వచ్చింది 
కొంగుమాడలు పోసి కొనరె కుంకమ్ము 
చేతిమాడలు పోసి చేయింతు భరిణె 
గోల్కొండ తీసికెళ్ళి బందు వేయించి 

ఆ భరిణె తీసికెళ్ళి అప్పకీయండి 


16 

ఉయ్యాల కంబాల వూరిపేరేమి 
అచ్చబల్లమీద రాజుపేరేమి 

చింత చెట్టుక్రింద చిరు బొమ్మరిల్లు 
వాటెక్కి వాకిళ్ళు బోల తలుపూలు 
పలక్రింద ఉన్నాది పొన్నాయిమెడ 
మేడలో ఉన్నాయి జోడు హంసలు 
హంసంస పేరేమి అడిగి రావయ్య 
రాచిలుక రామప్ప రంభ పెద్దప్ప 
మికురేమి వదిన మరదళ్ళు 
టెంకాయచిప్పలు తెనే మామిళ్ళు 
దేవేరిద్ర పూలతోటనే పుట్టినిల్లు 


ల 


గో 


అడుగడుగు దబ్బలు ఆకునిమ్మలు 
అదుగదుగొ పురం అత్తవారిల్లు 


17 

ఊరికి ఉయ్యాల లమ్మ వచ్చినవి 
కొమాళ్ళ కన్నతల్లి కొనవె ఉయ్యాల 
పదివేలుపోసి కొనే పైడి ఉయ్యాల 
వేలు వేలు పోసి కొనె వెండి ఉయ్యాల 
కొమాళ్ళ కన్నతల్లి తాను కౌసల్య 
కోటివేలుపోసి కొనెనే ఉయ్యాల 
చిన్నది ముత్యము చిలకల్ల పరుపు 
శ్రీలక్ష్మి ఊచునే చిన్ని ఉయ్యాల 
మంచిది ముత్యాలు మల్లెల పరుపు 
మహలక్ష్మి ఊచునే మంచి ఉయ్యాల 


18 

ఊరికి ఉయ్యాల అమ్మవచ్చినది 
కొమాళ్ళ గలతల్లి కొనరె ఉయ్యాల 
కొడుకులగన్న చెడె కొనరే ఉయ్యాల 
ఏమిపెట్టికొందు వెండి ఉయ్యాల 
చేటకొంగున చేరెడు ముత్యాలువోసి 
ఉయ్యాలనే కొందు వుయ్యగ కొందు 
ఉయ్యాల చేరులు వుత్తగదములు 


19 

కొడుకుల్లు పుట్టన్ని కడుపేమి కడుపు? 
కులముద్ధరించన్ని కొడుకేమి కొడుకు? 
కన్న కానుపులెల్ల కడుచక్కవయితిె 
కన్నులపండుగే కన్నతల్లికిని. 

లాభమ్ము లాభమ్ము ఎమి లాభమ్ము 
కొడుకులనుగంటేను కోటి లాభమ్ము 
టా 


| 
| 
| 


MEW ర 


రాణా 


గోరంత దీపమ్ము కొండలకు వెలుగు 
గోపాలకృష్ణమ్మ గోవులకు వెలుగు 
మాడంతదీపమ్ము మేడలకు వెలుగు 
మారాజు అబ్బాయి మాకళ్ళ వెలుగు 
వీధిలో ఉయ్యాల అమ్మ వచ్చినది 
కొడుకులనుగన్న తల్లి కొనవె ఉయ్యాల 


20 

గోరంత దీపమ్ము కొండలకు వెలుగు 
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు 
ఇంతింత దిపమ్ము ఇల్లెల్ల వెలుగు 
మాచిన్ని అబ్బాయి మాకళ్ళ వెలుగు 


21 

ఊగూ ఊగూ బసవన్న 
ఉలవలు తినరా బసవన్న 
ఆడూ పాడూ బసవన్న 
అంకాలమ్మ గుడివద్ద 
గంతులువేయర బసవన్న 


22 

ఊగూ ఊగూ గంగెద్దా 
ఉగ్గూపాలే గంగెద్దా 
సోలీ ఊగే గంగెద్దా 
సోలెడు పాలే గంగెద్దా 
తాతా ఊగే గంగెద్దా 
తవ్వెడు పాలే గంగెద్దా 
మారీ ఊగే గంగెద్దా 
మానెడు పాలే గంగెద్దా 
ఆగీ ఊగే గంగెద్దా 
అడ్జెడు పాలే గంగెద్దా. 





PONS 


ఉయ్యాల బాలలు 

ఉయ్యాలలో బాల ఉగ్గు కేడుస్తే 
ఉత్తమ్మ యశోద వూచి వుగ్గాయ్యి 
పల్లకీలో బాల పాలకేడుస్తే 
బలభద్ర మాలక్ష్మి పాడిపాలొయ్యి 


చిన్నమాట 

మా ఇంట ఉయ్యాల 
మా చెల్లిని మొయ్యాల 
మావి చెట్టుపై కోయిల 
మంచి పాట వాడాల 
చింత చెట్టుపై చిలుక 
చిన్న మాటలాడాల 


గోరు ముద్దలు 





వేడి అన్నం అప్పడం ముక్క తినోతినో 
చల్ది అన్నం ఉల్లిపాయ జుర్రోజుర్రు 
విశాఖపట్నం వీశెడు బెల్లం 
నీకో పదలం నాకోపదలం 
కళింగపట్నం కాసులపేరు 
సీకోపేరు నాకోపేరు 
భీముని పట్నం బిందెల జోడా 
సీకో జోడా నాకో జోడా 
చెన్నపట్నం చెరుకు ముక్క 
నీకోముక్క నాకో ముక్క 

AOS 


© ఆః 


చిట్టిపాప 

చిన్ని మా అమ్మాయి శ్రీ ముఖము చూసి 
సిగ్గుపడి జాబిల్లి పొడువగా వెజచు 
పందిట్లొ అమ్మాయి వాకుతూ ఉంటె 
పనస పండని జనులు పరుగులెత్తేరు 
దొడ్లోను అమ్మాయి దొర్లాడు తుంటె 
దోసపండని జనులు దోసిలొగ్గేరు 
నీలాలు కెంపులూ నిలువు వజ్రాలు 
నిత్యమూ అమ్మాయి నీళ్ళాడు చోట 
పగడాలు రత్నాలు పారిజాతాలు 
పడతి మా అమ్మాయి పనిచెయుచోట 
చూడగా ముద్దమ్మ పాడగా ముద్దు 
అందరికి మా అమ్మి అల్లారుముద్దు 


చిన్నారి మా అబ్బాయి 

చిన్నారి మా అబ్బాయి చిన్నగిరి మొగ్గ 
వాచార కర్పూర వాడనీ మల్లె 

వాడనీ మల్లెకూ ఊడనీ తొడిమ 
రాజంటి అబ్బాయికి రంభంటి చేదె! 


ఉయ్యాలపాట 

తాతల్లు గట్టిన్న ధర్మశాలల్లు 
అవ్వల్లు అలికిన అరుగుల్ల మీద 
ముత్తవ్వలు పెట్టిన ముగ్గులమీద 
కూచోర అబ్బాయి కుదిమట్టుగాను 
ఊచవే అమ్మాయి ఉయ్యాల చేరు 
పాడవే అమ్మాయి బలగ మందర్ని 
ధరణి చేరట్టుకొనిరి తన వార్నిపాడె 
భూమిచేరట్టుకొని పుత్రుణ్ణిపాడె 


మా బాబు 
ఎవ్వరే మా తండ్రి నేమి అన్నారు? 
ఎల్లలేని వీధుల్లో యేనుగన్నారు. 


oa 


Ya 


౧) మత్తేభమన్నారు మావాడలోను 
కూచున్న వారిలో గుమ్మడి పండనిరి 
ఆడేటి వారిలో అరటి పందనిరి 
పాడేటి వారిలో పనస పందనిరి 


గాజులు 

చిన్నారి పొన్నారి గాజుల్ల శెట్టి 

తేవె మా అమ్మాయికి తేనె గాజుల్లు 
నవ్వుతూ తొడిగిస్తు నల్ల గాజుల్లు 
పాడుతూ తొడిగిస్తు పచ్చ గాజుల్లు 
ఏరియేరి తొడిగిస్తు యెగ్రగాజుల్లు 
నిలుచుని తొడిగిస్తు నీలిగాజుల్లు 


ఊయల 

ఊయెల జంపాల 

మల్లన్న మసిబొగ్గు 

కొండమీద కోతి 

కోతి...లో మా అబ్బాయి మూతి 


మా అబ్బాయి 

గుమ్మడాకు మీద గువ్వవాలింది 
గువ్వెక్కి ఓరాజు గూడొగ్గినాడు 
చిక్కుడాకు మీద చిలక అబ్బాయి 
చిలకెక్కి అమ్మాయి చిక్కి వున్నాది 
అరిటాకు మీద హంస అబ్బాయి 
హంసెక్కి అమ్మాయి అమిరి వున్నాది 
కొబ్బరాకు మీద గోర అబ్బాయి 
గోరెక్కి అమ్మాయి కోరి ఉన్నాది 
మామిడాకు మీద మంచు అబ్బాయి 
మంచెక్కి అమ్మాయి పొంచి వున్నాది 
ం గుమ్మిడాకు మీద గువ్వ అబ్బాయి 
న గువ్వెక్కి అమ్మాయి గూదొగ్గినాది. 
ACT 





I ITE” 


Pr TE 
చిన్నబాబు 3 


వీధి నెందరు వున్న విసరదేగాలి 
రచ్చనెందరు వున్న రాదమ్మవాన 
నా చిన్న అబ్బాయి వీధి నిలుచుంటే 
మొగలిపువ్వులగాలి ముత్యాలవాన 


బాలింత 

గోరింట పువ్వువంటి కొడుకు నెత్తుకొని 
బాలింత వచ్చింది బావి నీళ్ళక్కు 

ఏదేది బాలింత ఎంత చక్కందొ 

మా చిన్ని పట్టుచీర మగువలకు పసుపు 
కళ్లది కాటుక పళ్లదీ యెరుపు 

మావాడ బాలింత అబ్బాయి తల్లి 


ముద్దు 

పిల్లలకు పాలోసి పల్లెలకు పంపి 
చిన్నతండ్రికి పాలోసి చెండ్లాటకంపి 
ఆడబోయిన చోట మాడ దొరికింది 
మాడెట్టి కొనరమ్మ మద్దికాయల్లు 

మద్ది కాయల్లు పెట్టి మాకు ముద్దమ్మ 
తండ్రులకు ముద్దమ్మ తాతలకు ముద్దు 
అవ్వలకు ముద్దమ్మ అత్తలకు ముద్దు 


జేజేలు 

'లాలాను పోసీ పాలను తాపీ 

జోలను పాడి అమ్మకు జేజేలు” 

'నడువగ చూచీ అడిగినవన్నీ 

తడియక ఇచ్చే నాన్నకు జేజేలు” 

'మాటలు నేర్పే 

ఆటలు నేర్పే పాటలు నేర్పే 

గురువుకు జేజేలు” 

చదువుకో నాయన్న చదువుకో తండ్రీ 

చదువుకొంటే నీకు సౌఖ్యమిచ్చిను 
లా 





ప తకం లాలా ల నారాజాదాండా దాతలను అదకకికాళననంట వాలా నారా. నన ని. కంలో తక ందా న. లాలా... తతాలుంాలతాడ అదా భాలాంందనా అన ననన. ఆనావడలకలల.నవుతాతతన.ాయకాదండకా జనానాం. © 


ACEO ssc LO || 


లక 
x 





పండుగ పాటలు 

పిల్లలంటేనే పండుగ. పిల్లలుంటేనే పండుగ. పండుగలలో వారు ఎంతో ఆనందంతో, ఉత్సాహంగా 
ఉంటారు. వాస్తవానికి పండుగలు, పబ్బాలు, వేడుకలు మన సంప్రదాయానికి చెరగని గురుతులు. 
సంస్కృతీ సంపదకు నికషోపలాలు, ఆలంబనాలు. ఈతి బాధలు, నిస్సారమైన జీవితం నుంచి పండుగలు 
కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాయి. కొత్త ఆనందాన్ని చవిచూపిస్తాయి. వైవిధ్య విలసితమైన హరివిల్లు 
లాంటి తెలుగువారి సాంఘిక జీవితంలో ఎన్నో పండుగలున్నాయి. ఎన్నో ఆచార వ్యవహారాలున్నాయి. 
పండుగలను బట్టి పాటలు, ప్రాంతాలను బట్టి ఆచార వ్యవహారాలు లెక్కకు మిక్కిలిగా ఉండడం సహజం. 
తరతరాలుగా ఈ పాటలన్నీ మౌఖికంగా (ప్రచారంలో ఉన్నవే. నందిరాజు చలపతిరావు, కృష్ణశ్రీ, నేదునూరి 
గంగాధరంగారలు పనికట్టుకొని వందల సంఖ్యలో గల ఈ పాటలను సేకరించి పుణ్యం కట్టుకున్నారు. 


ఉగాది 

పిల్లలకు - పెద్దలకు అత్యంత ప్రీతిపాత్రమైన పెద్ద పండుగ ఉగాది. దీనిని తెలుగు వారు ప్రపంచంలో 
ఏ ప్రాంతంలో ఉన్నా ఓపినంతలో కనుల పండువుగా చేస్తారు. చేదు పచ్చడి రుచి చూస్తు సుఖప్రదమైన 
జీవితం ఏడాది పొడుగునా ఉండాలని కోరుకుంటారు. 


“ఉగాది వండుగ వచ్చింది 

వేపా బజ్జీ తిన్నాము 

అమ్మా నాన్నా బావా అకు 

వింది వంటలు తిన్నాము” 
ఇది దక్షిణ సర్కారు జిల్లాలో ఉగాది రోజున పిల్లలు ఆనందంగా పాడుకొనే ఒక పాట. మిగతా 
(ప్రాంతాలలో కూడా బిడ్డలు ఇలాగే పాడుకొంటారు పాటలలో కొద్దిపాటి భేదాలుండడం సహజం. 


) వినాయక చవితి 
పిల్లలు పూర్తిగా పాల్ల్గొని ఆనందించే పండుగ వినాయక చవితి. పిల్లలకు నిత్య జీవితంలో విఘ్నాలు 
కలగకుండా చదువు సాములు కొనసాగాలని వినాయకుని మొక్కుకుంటారు. ఉదయమే లేచి స్తానాదికాలు 
ముగించుకొని వినాయకుడికి ఉండ్రాళ్ళు పోసి తాము విందారగిస్తారు. పూజా వ్రతకల్పం పూర్తయ్యే 
సందర్భంలో పిల్లలందరూ లేచి చివరిసారి ప్రార్ధన చేస్తారు 


“విఘ్నము లేకుండ 

విద్య నియ్యవయ్య 

విఘ్నేశ్వరుడ నీకు 

వేయి దండాలు” 
అని ప్రార్థన చేస్తారు. విద్యా వ్యాసంగంలో ఎట్టి ఇబ్బందులు లేకుండా చేయడానికి విఘ్నేశ్వరుని 
ఆశీస్సు అవసరమని మన వారి అభిప్రాయం. అది భారతీయ సంప్రదాయం. 
దసరా 
వాస్తవానికి ఈ పండుగను దశరా అనాలి. దశ అంటే పది - 10 రాత్రులు అని అర్ధం. ఇది పది 
రాత్రుల పండుగ. కాని వాడుకలో దసరా ఐపోయింది. పిల్లలు బాగా పాల్గొనే పండుగలలో దసరాను 
మించింది లేదు దాదాపు రెండు దశాబ్దాలకు పూర్వం దీనికి యెంతో ఆదరం ఉండేది. నాగరికతా 
ప్రభావం ఈ పండుగను బాగా నొక్కివేసింది. చిట్టి తమ్ముళ్ళు, చిట్టి చెల్లాయిలూ మహర్నవమి పండుగ 
వచ్చేసరికి “జయ విజయీ భవ దిగ్విజయీ భవ” అని గొంతెత్తి పాడుతూ ఉండే దినాలు గతించాయి. 
అందువలన బిడ్డలలో కలుపుగోలు తనం, ఉత్సాహం ఉపాధ్యాయులకు, బిడ్డల తల్లిదండ్రులతో సంబంధాలు 
తరిగిపోయినవని చెప్పవచ్చు. ఆర్థికావసరం కోసం కాకపోయినా పై అవసరం కోసం ఈ పండుగ 
సందర్భంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కలుసుకొనే అవకాశాన్ని పునరుద్ధరించవలసి ఉంది. దసరా 
సందర్భంగా పిల్లలు పాడే పద్యాలలో ఎన్నో ఫణితులున్నాయి. ప్రార్ధనా పద్యంతో (ప్రారంభించి, వినాయకుని 
మీద పద్యాలు, సరస్వతి మీద, శివుని మీద, ఆంజనేయుని మీద పద్యాలు చెబుతారు. అయ్యవారికి 
ఐదు వరహా లీయకపోతే లోభివాని మీద - 


“బాలురము వన్తిమిటు పరగ నతి(పేము క 
రేపురా మావురా మళ్ళి రమ్మనక ..... 


ఇలా చెప్పుకుంటూపోయి ఎలాగో లోభివానిని తృప్తిపరచి అందరూ కలసి - 


శ్రీరస్తు విజయోస్తు దీర్హాయురస్తు ..... 
బాలకుల దీవెనలు (బ్రహ్మ దీవనలు... 


అని దీవిస్తారు. నిజానికి బాలకుల దీవనలు బ్రహ్మ దివనలేగదా! 
ఆ తర్వాత సంక్రాంతి పిల్లలకు ఆనందాన్నిచ్చే పండుగ. ఆడపిల్లలు గొబ్బిళ్ళు పెట్టి ఎన్నో పాటలు 
పాడతారు ఇలా సంవత్సరం పొడవునా వచ్చే పండుగలు తెలుగువారికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంటాయి. 





[రష 


పండుగలు 

చైత్రమాసమున - చెట్లుచిగిర్చెను 
ఉగాది పండుగ - ఓహో! వచ్చెను 
పీతారాముల - శ్రీ కల్యాణము 
అషాఢమున - అగపడే మబ్బులు 
తొలిఏకాదశి - తొలిగావచ్చును 
'పేీలపుపిండిని - మేలుగతింటిమి 


(శావణమాసము - రాలెను చినుకులు 
కృష్యష నుక = కృష్ణుడు పట్టిను 
ఉట్లుకొట్టుచు - ఊరేగితిమి 
భాద్రపదంబున - వాగులు పాతెిను 
గణపతి చవితికి గణపతి పూజలు 
ఉత్సాహముతో - ఉంద్రాల్‌ తిందుము 
ఆశ్వయుజంబున ఆగెను వానలు 


దీటుగ దసరా - దీపావళులు 
బావకు మాకు - బాగా విందులు 


ప్యమాసమున - పొగమంచులతో 
రిదాసులతో - ఆదుచు పాడుచు 
సంక్రాంతి పండుగ - చక్కగ వచ్చెను 
చిన్ని పండుగలు - చిట్టిపండుగలు 


ఎన్నో ఎన్నో - ఇంకను ఉన్నవి 
పండుగలోయ్‌ మా - పండుగలోయ్‌ 


జ్జ ఈ 


పండుగ వచ్చింది 

దసరా పండుగ వచ్చింది 
సరదాలెన్నో తెచ్చింది 
దీపావళి పండుగ వచ్చింది 
టపాకాయలు తెచ్చింది 


HAS 


© ర్త 


x 


సంక్రాంతి పండుగ వచ్చింది 
కొత్త బట్టలు తెచ్చింది 


ఉగాది 





కోయిల కో! అని పిలిచింది! 
కొమ్మలు చిగురులు మొలిచినవి 
కలకల పూవులు విరిసినవి! 
కమ్మని గాలులు విసరినవి! 
కిలకిల చిలుకలు పలికినవి! 
ఫలములు రసములు చిలికినవి! 


2 
ఉగాది పండుగ వచ్చింది! 
ఊరికి అందం తెచ్చింది! 
ఉత్సవాలతో దేవుళ్ళకు! 
ఊరేగింపులు సాగాయి! 
గుడిలో దేవుని పూజించి! 
గురువుల పెద్దల రావించె! 
పంచాంగాలను చదివించి! 
మంచీ చెడ్డలు విన్నాము! 
అక్కలు బావలు ఆసలతో 
చక్కావచ్చారు పందుకి! 
o> 


Yo 


J అమ్మ వేకువ లేచింది! బొమ్మల కొలువ(రో పిల్లలు - గ్గే 

' అందరికి తలలు కడిగింది! భోగీ పండుగ(రో 
సరిపడే నగలు ఇచ్చింది! | అమ్మమ్మలు నానమ్మలు తాతలు 
సరిక్రొత్త బట్టలు పెట్టింది! | నమ్మి కొలిచి యున్నటి వేలుపుల బొ! 


కులదేవతలను కొలిచింది! ' సీతా లక్ష్మణపవన సుతాదులు 

గొప్పగా పూజలు చేసింది! ' సెవింపగ రతనాలగద్దెపయి ! 

ఊటలు నోట్లో ఊరంగా! ' జేతోమోదముతో గొలువుండిన 

ఉగాది పచ్చడి పెట్టింది! శ్రీరఘురాముని జూడుండిదిగో బొ 

ఉగాది పండుగ వచ్చింది! ' పంచపాండవుల బాంచాలిని బరి - 

ఊరికి అందం తెచ్చింది! పాలించి యశము బెంచి జగతిలో! 

3 వంచకులను దునుమాడగా నవత 

ఉగాది పండుగ వచ్చింది ము క త్రీకృష్ణుడిదో 
పండుగ దుస్తులు - పపుదపళాల్‌ 

వేపా బజ్జీ తిన్నాము మ్ల పంల 


మెండుగ తీయని మిఠాయి పొట్లాల్‌ 
ఆటల పాటల యందచందములు 
మాటలతేటలు - మందహాసములు 
యేటికొక్కపరియే యిట వత్తుము 
సంక్రాంతి మాటిమాటికిని మరిరాముసుండి బొ॥ 


అమ్మా నాన్నా బావా అక్కా 
కొత బటలు కటాము 

చి రు యు 
పిండి వంట తిన్నాము 


2 

రైతన్నకు గాదెల్లో చేరు పంటలు 
పశువులకు మెడలోన మోగు గంటలు 
కలసి వేసుకుంటారు భోగిమంటలు 
సంక్రాంతికి ఇంటింటా పిండి వంటలు 
ప్రొద్దూ ప్రొద్దన్నెలేచి - దిద్దీ ముంగిరదిర్చి 
పసుపూ చుక్కాలు పెట్టి-నిసవూతల్లిక పెట్టి 
గుమ్మాలనింతికట్టి-తోరణాల దుస్తదిలాని 
రంగువల్లీలందున - రంగూరథముదీర్శి 
అంశాశుద్ధిగా గొబ్బీ - అమ్మవారి గొల్చి 
సంగట జట్టు కట్టె - వెంగిలి కట్టె దండి 





Re 


రచ్చ విధులరాసి - మన్ఫూ మంటలుతేసి 
భోగిమంటలు కాగి - నూసస్నానమాడి 
గొబ్బిపాటలు పాడి - సొబ్బీ దుస్తు బోడి 
తాజా పంటల గూర్చి - నాజూకుగా పిప్పూన్ఫి 
భోగి పులగాములు - బాగుపరమాన్నంబు 
భోగి బోణము దీర్చి - వీగిపొట్టల తేని 
జాము ్రొద్దెక్కిందితోడి - 
సాదూజుట్టూ యొత్తండి 
వీటసరదండి..... 





డూడూడూడూ బసవన్న 
దొడ్డదొరండీ బసవన్న 
అయ్యగారికీ దజ్జం పెట్టు 
అమ్మగారికీ దజ్బం పెట్టు 
కోటిలాభములు కలగాలండి 
కోటివేల్పుల దయ గలగాలి 
డూ డూడూ డూ వెంకన్న 
తిరుపతికొందకు ప్రయాణమండి 
దేవుని మొక్కులు తీర్పాలండి 
బంగరుగిట్టల బసవన్నండి 
పయిడికొమ్ముల బసవన్నండి 
బాలమెటుంగుల బసవన్నండి 


HOS 


(68) రో 


xX 


భాగ్యములిచ్చే బసవన్నండి 
వెండికొండపై విహారమండి 
విశ్వానాథుని వాహనమఘండి 
పప్పూ బియ్యం పట్టుకురండి 
పట్టువస్ర్రములు పట్టుకురండి 
బసవన్న దయ సంపాదించండి 
డూ డూడూ డూ బసవన్న 


పండుగనాడు 
పండుగనాడు మా వొదిన 
బండీమీద వస్తుందీ 
పండుగనాడు మా బావ 
బస్సుమీద వస్తాడూ 
పండుగనాడూ మా అక్క 
రైలుమీద వస్తుంది 
పండుగనాడు మా మామ 
పడవమీద వస్తాడూ 
పండుగనాడు మా వారు 
విమానమెక్కి వస్తారు 
సంక్రాంతి పండుగ వచ్చిందీ 
సరదామనకూ హెచ్చింది 


అట్లతదియ ఆరట్లు 
ముద్దపప్పు మూడట్లు 
పీటకిందా పిడికెడు బియ్యం 


రి 


పిలలారా రారండోయ్‌! 


గారా 


2 

అట్లతద్దోయ్‌ 

అట్లు పోయండోయ్‌ 
ముద్దపప్పోయ్‌ 
మూడట్లోయ్‌... 


sy 


a 





గే 


చిప్ప చిప్ప గోళ్ళు 
గుంగరాతి గోళ్ళు 
మా తాత గోళ్ళు 
మందాప గోళ్ళు 


డుబుడక్కవాడు 

అంబ పలుకు జగదంబా పలుకు 
కంబుకంఠి! ఓ కాళీ పలుకు 
కంచిలోని కామాక్షీ పలుకు 
కాశిలోని అన్నపూర్ణా పలుకు 
డుబుడక్‌, డుబుడక్‌, డుబుడక్‌ 
అయ్యమనసులో ఆలోచనలు 
అమ్మతలపులో అనుమానాలు 
అది గది గదిగో ఒక్కసారిగా 
అంబకరుణ సాంబయ్య (ప్రేమతో 
అన్నీ చెపుతా, ఆలించండి 
డుబుడక్‌, డుబుడక్‌, బుడుడక్‌ 
రేపుమాపులో (ప్రయాణముందీ 
రేవులు దాటే ఓడ (ప్రయాణం 
గొప్పచదువులూ గొప్పనౌకరీ 
తప్పదు తల్లీ దయదల్లాలి 
చెమటకు మాసిన చినిగిన చొక్కా 
కప్పుకున్న పైకండువ దొరదీ 
తప్పదు నాకూ దయదల్సాలి 
అంబపలుకు జగదంబా పలుకు 
కంబుకంఠి! ఓ కాళీ పలుకు 
కంచిలోని కామాక్షీ పలుకు 
కాశిలోని అన్నపూర్ణా పలుకు 
డుబుడక్‌, డుబుడక్‌, డుబుడక్‌ 


YI 
DIE న 6 


భోగిమంట - పొయిలో కట్ట 
ఇచ్చినమ్మ పుణ్యం - ఇవ్వనమ్మ పాపం 
ఒళ్ళుమంట - పిల్లలు తంటా 
తీర్చినమ్మ పుణ్యం - తీర్చనమ్మ పాపం 
పండిన పంట - పిండివంట 
వండినమ్మ పుణ్యం - వండనమ్మ పాపం 
ఆకలి మంట - అన్నం వంట 
పెట్టినమ్మ పుణ్యం - పెట్టనమ్మ పాపం 





గంగమ్మ గౌరమ్మ 

అప్ప సెల్లెం(డ్రూ గొబ్బియళ్ళో 
ఒక తల్లి బిడ్డలకు 
వైరమూలేదు గొబ్బియళ్ళో 
మంచి మంచి పూలేది 

ఒక రాసి పోసిరి గొబ్బియళ్ళో 
కానరాని కలువలేరి 


ఒక రాసి పోసిరి గొబ్బియళ్ళో 
ఏడుమూలలింటి లో 
ఏడొక్కతూము గొబ్బియళ్ళో 
ఏడొక్కతూమేసి 

ఎల్లా కొలిపించె గొబ్బియళ్ళో 


xonte—-— 


పొడిగి ఒక తూమేసి 

పారా వొలిపించే గొబ్బియళ్ళో 
గంపెడు తీసేసి 
గంగాకెత్తండీ గొబ్బియళ్ళో 
మంచి మంచి హూలేరి 
మామయ్యకంపే గొబ్బియళ్ళో 
కానరాని పూలేరి 
గౌరమ్మకంపే గొబ్బియళ్ళో 
అక్కనూ చెల్లెసీ 

ఒక్కరికిచ్చి గొబ్బియళ్ళో 


2 

సుబ్బీగొబ్బెమ్మా శుభము నీయవే 
సుబ్బీగొబ్బెమ్మా 

మొగలి పువ్వంటి మొగుడినియ్యావే 
సుబ్బీగొబ్బెమ్మా 

చామంతి పువ్వంటి చెల్లెలినియ్యావే 
సుబ్బీగొబ్బెమ్మా 

తామర పువ్వంటి తమ్ముడినియ్యావే 
సుబ్బీగొబ్బెమ్మా 

గుమ్మడి పండంటి కూతురు నియ్యావే 
సుబ్బీగొబ్బెమ్మా 

పనసపండంటి పణతినియ్యావే 
సుబ్బీగొబ్బెమ్మా 

మామిడి పువ్వంటి మగువనియ్యావే 
సుబ్బీగొబ్బెమ్మా 

మల్లెవువ్వంటి మగువనియ్యావే 
సుబ్బీగొబ్బెమ్మా 

తాటీపండంటి తరుణీనియ్యావే 


HAS 


గే 


ఇందరూ గూడియో ఇంటికెళ్ళేం 
అందరూ గూడియో ఆ వ్రతం చేసిరి 


వినాయక చవితి 

ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య 
కమ్మని నెయ్యయ్య కంది పప్పయ్య 
పెరిన నెయ్యయ్య పెసర పప్పయ్య 
ఎలుక వాహనమదే ఎక్కిరావయ్య 
ఉండ్రాళ్ళ మీదికి దండుబోవయ్య 


2 

వెనకా వెనకా వేములతోట 
కనకాపండ్లూ కాముని రూపులు 
వాగూసీళ్ళూ వనముల పత్రి 

మెత్తని కాళ్ళు మాచక శంకులు 
దూదీ మడుగులు - దుప్పటిరెకులు 
తెల్లనిగుళ్ళో నల్లని వినాయకా 
నాలుగు చేతులా నమస్మారమయ్యా! 


3 

విఘ్నమ్ము లేకుండా విద్యనియ్యవయ్య 
విఘ్నేశ్వరుడ నీకు వేయిదండాలు 

ఉంగరమ్ములు పెట్టి, ముంగురులు దువ్వి 
ఒద్దపెట్టు తల్లి ముద్దులాడింది 

పలక బలపములిచ్చి పద్యములుపాడి 
సరస పెట్టుచు తండ్రి చదువునేర్చేడు 

చదువుకో నాయన్న చదువుకోతండ్రి! 
చదువుకొంటే నీకు సౌఖ్యమబ్బేను! 

ఆడుకో నాయన్న! ఆడుకోతండ్రి! 
ఆడుకొంటే నీకు హాయి కలిగేను 


స 


లాగా 


71 లాం అత్త్రేంు 


బ్‌ పిల్లలందరు రండి బళ్ళోకిపోయి . పరమామ్నాయములెల్ల వందిగణమై స 
' చల్లన్ని గాలిలో చదువుకుందాము (బ్రహ్మాండమాకారమై 
విసరు విసరూగాలి విసరవేగాలి ' సిరిభార్యామణియై విరించి కొడుకై | 
మామీద విసురు మామంచిగాలి శ్రీగంగ సత్పుత్రియె 


| 


వరుసన్నీ ఘనరాజసంబు నిజమై 


pe 


నాగుల చవితి 
వర్ధిల్లు నారాయణా!! 


నాగుల చవితికి నాగన్న 

స్నానం సంధ్యల నాగన్న 2 

పూలు పడగలు నాగన్న శ్రీహరి కరుణా కటాక్ష వీక్షణాలంకార 
లు 


చిమ్మిలి చలిమిడి నాగన్న | _ ఆశ్రిత విద్యజనాధార 

పాలూపండ్లూ నాగన్న | సత్యభాషా హరిశ్చంద్ర 

దివిటీ తేజున నాగన్న సంగీత విద్యానారద 

ఉపవశించుచూ నాగన్న సాహిత్య విద్యా చతుర్ముఖ దానవరాధేయ 

ఉద్వాపించుచు నాగన్న సంగ్రామ ధనుంజయ సాహస విక్రమార్క 
ేగొపాం నాగన శత్రుగజ కంరీరవ దుష్టజన కోలాహల 

న ఘు కదన విజయ మార్తాండ 

wars కలియుగరామ కలియుగ భీమ 

hoa. కామినీ పంచ బాణావతార 

దసరా పద్యాలు మనుజ మందార సమరబాహాటోప 

నిర్భయనిశ్శంక మంత్రీశ్వర 

మహారాజ ప్రధాన జయవిజయీభవ 

దిగ్విజయీభవ 


కనన న చులోరా యువక న అం 2 





3 

శ్రీవినాయక రాజశేఖర తనూజ 

భావ భవకోటి సన్నిభ భానుతేజ 

నాగకుండలభూష - నవ్యసుమ నేష 

ఆగమార్ధ విశేష - యార్యజనపోష 

ధర సింహాసనమై నభంబు గొడుగై వేద్మసేవించెదముమిమ్ము-విఘ్నరాయ 
తద్దెవతల్‌ భృత్యులై విజయీభవ దిగ్విజయీభవ 





షం రాప్‌ 


rode 


13 

రాజాధిరాజయో రాజమార్తాండ 
వినవయ్య మా మనవి వివరంబుగాను 
ఘనులను వినిమమ్ము ఘన తరంబుగను 
పని బాలకులము మేము బడలంగలేము 
ఊరూర దిరుగంగ వోపికలు లేవు 

మీ ధర్మమును గోరి మేము వచ్చితిమి 
మీతోటి సాటెవరు భూతలంబునను 
కోటి సూర్యులతోటిసాటి మీ మోము 
సజ్జనులు మెచ్చిరి సభ అందుమిమ్ము 
విప్రజన పోషకా వినరయ్య మీరు 
రాజ మహారాజ వో రమ్య చరిత! 
చేపట్టి మా మనవి చిత్తమందుంచి 
చిన్న వారలమంచు చేరంగదీసి 
కాదనక లేదనక ఘనముగా చూచి 
పన్నీరు గంధంబు బాగుగా పూసి 
పండుటాకులు మంచి మెండు పోకలను 
అయ్యవారికి చాలు అయిదు వరహాలు 
తెప్పించి కట్నంబు లిప్పించవలెను 
మా పప్పు బెల్లాలు మాకు దయచేసి 
శీఘ్రముగ నంపుడీ శ్రీమంతులారా 
14 

బంగారు జలతారు రంగయిన పాగ 
ముత్యాల పోగులు ముద్దుటుంగరము 
చెతి కంకణ చిరుదు చంద్రహారములు 
నిలువు టంగీలును నీలాపమణులు 
గోమెధికా రత్న గొలుసు లుంగ్రాలు 
మాణిక్య కిరీట మహితా ప్రతాప 


లీ అయ్యవారికి చాలు అయిదు వరహాలు 


HANGS 


చిన్నవాళ్ళకు చాలు శిరసెనగపప్పు 
బాలురకును చాలు పప్పుబెల్లాలు 

15 

ఏదయా మీదయా మామీద లేదు 
యింత సేపుంచుట యిది మీకు తగునా 
దసరాకు వస్తిమని విసవిసలు పడక 
చేతిలో లేదనక అప్పివ్వరనక 

రేపురా మాపురా మళ్ళీ రమ్మనక 
యిప్పుడు లేదనక యివ్వ లేమనక 
యిరుగు పొరుగుల వారు యిస్తారు సుమ్మి 
గొప్పగా చూడండి తప్పకను మీరు 
పావలా బేడైతే పట్టేది లేదు 
అర్ధ్థరూపాయిస్తే అంటేది లేదు 
ముప్పావలా యిస్తే ముట్టెది లేదు 
హెచ్చు రూపాయిస్తే పుచ్చుకుంటాము 
పై పావలా మాకు పప్పు బెల్లాలు 
శీఘ్రమే పంపుడి శ్రీమంతులారా 
జయ విజయీభవ దిగ్విజయీ భవ 
16 

శ్రీమంతులై మహాశ్రేయమ్ము కలిగి 
భూమిలో వెలలేని భోగములు కలిగి 
ధన ధాన్యములు గలిగి ధర్మంబు కలిగి 
ఘనవస్తు గజహయ వ్రాతంబు గలిగి 
అందలంబులు కలిగి అతి వేడ్మతోను 
పొందైన నవరత్న భూషలను గలిగి 
బంగారు మేడలను పోలికలు గలిగి 
శృంగార వతులైన చెలియలను గలిగి 
మన్నించు రాజువలె మర్యాద గలిగి 
తనయులకు తనయులకు తనయులను కలిగి 


SMO 


aM 


వన్నె వాసియు గలగి వర్ధిల్లరయ్య 

17 

శ్రీరస్తు విజయోస్తు దీర్హాయురస్తు 

ధన కనకవస్తు వాహన సిద్ధిరస్తు 
కారుణ్యముగా మీకు కళ్యాణమస్తు 
ఆశ్వీయుజ శ్రీశుద్ధ మహర్ణవమినాడు 
శాశ్వతాశీర్వాద సత్య వాక్యములు 
బాలకుల దీవెనలు బ్రహ్మ దీవెనలూ 
చాల సంతోషులై చెలగుచును మీరు 
భువిలోన వెలలేని భోగములు కలిగి 
గజములు తురగములు కడువేడ్క కలిగి 
సుజన సంభావనలే చోద్యములు కలిగి 
పల్లకీలందలాల్‌ పట్టి మంచములు 
చేలాలు శారీలు చెలువంబు కలిగి 

ధన ధాన్య రాసులు దండిగా కలిగి 
తేజంబు ప్రాభవస్తామంబు కలిగి 
అందలంబులు కలిగి యతికీర్తి కలిగి 
పొందుగా నవరత్న భూషణాలు కలిగి 
సతులతో హితులతో సౌఖ్యములు కలిగి 
గంధ మాల్యాంబర (గామములు కలిగి 
బంధు జాలంబుల (ప్రఖ్యాతి కలిగి 
అన్నదమ్ములు కలగి అతికీర్తి కలిగి 
మనుమలకు మనుమలు మనుమలుం గలిగి 
కొడుకులు కోడండ్రు కొమరప్ప కలిగి 
వడుగులను పెండ్లిండ్లు వరుసతో కలిగి 
బావ మరదలు కలిగి బంధువులు కలిగి 


MH 





యెడ తెగని సంపదలు యే ప్రొద్దు కలిగి 


Rh 

TT Tr ae $i 
FP TD 
rag Bh kt ' 
గో లోట రిని. | 
[ప టీ. ॥| 
(ట్రీ |: 

rir 

=3| ' 
# | 
f | 
fe (| 
1 | 


పుడమి వర్ధిల్లుడీ పుణ్యములు కలిగి 
ఏడాది కొకదినము ఇందరము మేము 
కూడియు మిమ్మెల్ల కొనియాడినాము 
చొక్కముగ మామనవి చెవుల వినరయ్య 
వెయ్యారు లేమైన వేడేదిలేదు 
అయ్యవారికి చాలు అయిదు వరహాలు 
అటుమీద మాబోటి చిట్టిగాండ్రకెల్ల 
పెద్ద దూముడు పటికి బెల్లం 
బొకమణుగు 

పట్టు పచ్చడ మొకటి 
పొడియావు వొకటి 

తెప్పించి యివ్వవలె తేజమలరంగ 
మీ కీర్తి ధరలోన మేటియె దనర 
మేము దీవించెదము 


Sn 





వీటినే పండిత గొర్రెపాటి వెంకట సుబ్బయ్యగారు నవ్వలాటలు అన్నారు. చక్కిలిగింతల పాటలు 
వీటిలో ఒక భాగంగా భావించవచ్చు. ప్రధానంగా ఇవి హస్య స్పోరకాలు. సంప్రదాయపు గుళికలు. 
అక్క బావలు, మామ అల్లుళ్ళు, బావలు ఇందు ప్రధాన పాత్రలు. పాడుతూ ఎదుటివారిని ఉలికించడం 
ఈ పొటల ఉద్దేశం. మేనమామల గురించి ఒక బాలిక ఊహించి పాడే పాట - 


కొండమీద మా మామ ఇల్లు కట్టేడు 
కోరి కొడుకుల కంది మా అత్త 
కొడుకులు కొండమీద కోతుల్ని పోలు 
కూతుళ్ళు గుడివాడ కుక్కల్ని పోలు 
అల్లుళ్ళు నెల్లూరి రాజులను పోలు 
కోడళ్ళు గోల్హొంద చిలకల్ను పోలు 


ఎవరినో ఉద్దేశించి కాకువుగా పాడే పాటలో ధ్వని స్పష్టంగా కనిపిస్తుంది. 


పొద్దున్నె లేచింది చిట్టెలుక 
ముగము కాలు కడిగింది చిట్టలుక 
గాదెలో దిగింది చిట్టెలుక 
వడ్లగింజ కొరికింది చిట్టెలుక 
పొలు అన్నం చేసింది చిట్టెలుక 
మొగినికే పెట్టింది చిట్టెలుక 


ఈ పాటను కోలారు జిల్లా చింతామణికి చెందిన గంగప్ప సేకరించారు. అలాగే అత్త పెట్టే ఆరళ్ళలో 


కోడలా కోడలా కొడుకు పెళ్ళామా 
వచ్చి పాలమీద మీగడయేది? 


మ న క క్‌ 


మరిది తెచ్చిన మంచమ్మీద కూర్చోనన్నది 
పొయిమీద పాలచుక్క త్రిప్పనన్నది 


2 

బు(ర్రుపిట్ట బు(ర్రుపిట్ట తుర్రుమన్నది 
పడమటింటి కాపురం చేయనన్నది 
అత్తతెచ్చిన కొత్తకోక కట్టనన్నది 
మామతెచ్చిన మల్లెపూలు ముడువనన్నది 


అత్తవారింటికి కొత్తల్లు డొస్తేను మొగునిచేత మొట్టికాయ తింటానన్నది. 
కొత్త సున్నము దెచ్చి మొత్తరమ్మ 


కొత్త సున్నముతోను కోపంబు వస్తేను 
నల్లేరు తెప్పించి నలవరమ్మ 

నల్లేరు చేతను నసనసలోడితే 
దూలగుండాకుతో దుఃఖమ్ము వస్తేను 
బ(రైెపలుపుతోను బాదరమ్మ 
బ(రైెపలుపుతోను బాధలు వసే స్తెను 
కొరడాలు తెప్పించి కొట్టరమ్మ 
అత్తారింటికి వస్తే సుఖమేమంటూ 
వచ్చిన దారినే పట్టరమ్మ 





3 

చెట్టుమీది రామచిలుక తుర్రుమంది 
అత్తతెచ్చిన కొత్తకోక కట్టనంది 
మామతెచ్చిన మల్లెపువ్వు ముడవనంది 
పీటకింది రొట్టెముక్క తియ్యనంది 
మొగుడుచెత మూడు గుద్దులు తింటానంది 


అత్తింటి కోడలు 

అత్తింటికోడలూ అలిగి పడుకుంది 
అలుకల్లుతీర్చవే ములుకుల్లకర్ర 
అట్లుతిని అన్నయ్య అలిగిపడుకుంటే 
కొత్త కోడలు తిట్లుతిని వదినమ్మ తీపులందింది _ - 
కొండమీద బీరకాయ కొయ్యనన్నది పొద్గోయి పొద్దోయి అన్నయ్యవస్తె 

అత్త తెచ్చిన పట్టుచీర కట్టనన్నది జతర చీరల్లుకట్టు వదినమ్మ 





ఇందా లాాాలాలాాలరూా 
కానాల మవ కకక తాతగారిని ఎగతాళి పట్టించే- 
తాత! వీత ముంజకాయ మూత 
తాత! తంగేడు వుల్లా 
మొదలైన పాటలు ఎన్నో ఉన్నాయి. నిజానికి ఎగతాళి పాటలు వావి వరుసలను పెంచుతాయి. 
జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. 
కొత త్త అల్లుడు మామ తెచ్చిన మళల్లిపూలు గుచ్చనన్నది 
| వదినే తెచ్చిన వంకాయ వందనన్నది 
హే ష 


రాజు 


(oe 
అక్కగారి బట్టలు సిల్కు బట్టలు 
బావగారి బట్టలు గోనెసంచులు 


మాపటి భోజనం 

మాటలు తేటలు మాయింట 
మాపిటి భోజనం మీ యింట 
ఆటల్లు పాటల్లు అత్తవారింట 
అతిరాజు చట్టిపనులు కన్నవారింట 
వాన లేక వరిమొక్క వాడుదేలింది 
నీళ్ళు లేక వరిమొక్క వాడుదేలింది 
నీళ్ళు లేక నిలువు కెండింది 
వానొచ్చి కురిచేది వరిచేలమీదా 
లక్ష్మచ్చి వరిగింది రాసులమీద 


తాత 
చింత చెట్టు తొర్రలోన చిలుక ఉన్నదీ 
తాత బోడి బుర్ర మీద పిలక ఉన్నదీ 
చలుక ముక్కు తొత ముక్కు ఒకటిగున్నదీ 
చిలుక బుర్ర తాత బొగర్ర తీరునున్నదీ 
తాత కాళ్లకున్న జోడు కిర్రుమన్నదీ 
చింత తొర్రలోన పిట్ట తుర్రుమన్నద్రీ. 
మా తాత పిలక 
మా తాత అందం మా తాత మీసం 
చందమామ చందం రొయ్యల మీసం 
మా తాత గుండు మా తాత పిలక 
గుమ్మడి పండు పంచదార చిలక 
మనవడు 
చింత చెట్టు తొర్రలోన చిలుక యున్నది 
చిలక ముక్కు జూచి తాత చిర్రుమన్నాడు 
చిలుక ముక్కు తాత ముక్కు పోలికున్నది 
బోదె 


తాతకి దాన్ని చూస్తె కోపం తాళకున్నది 
చిలక ఏమి చేసింది తాత ఊరుకో! 
తాత : 

ఛీఛీ! వెధవ నోరుముయ్యి, చితక గొట్టేను 
మనవడు : 

తాత! నువ్వలేచి నన్ను గొట్టవస్తేను 
తాత! నీదు గూనునడ్డి దడ దడ మంటుంది 
ఆ తాత! ఓ తాత! తాతోయి తాత 


పిలక - గిలక 

నూతి గిలకతో నీళ్ళు తోడుతూ 
నల్ల పలకపై గీతలు గీసా 
రామచిలుకకు మాట నేర్పుతా 
తాత పిలుకతో ఆటలాడుతా! 


3 
తాత! పీత! ముంజుకాయమూత 
కొడవలెట్టి కోత రాయాకురాత 
శ్రీరామ దూత లంకదలిమేత 
గోదావరీత్ర గరిటెకాల్సివాత 

తాడిచెట్టు కీత సీసంకాల్చి పోత 
లంకలో సీతని భరతమాత కోడికూత 


4 
తాతా పీతా 
ముంజుకాయ మూత 
కొడవలిపెట్టి కోత 
నంజునా చేత వీపునీరోత 


ఠి 

తాతా తడిపాతా 

నీ గోచిగుడ్డ చిల్లు గోడమీద బల్లి 

నువు రాసుకొన్న రాత నేనేమి సేతును తాత 
Oo 






| అవ్వ తవ్వ తెచ్చి యివ్వకున్నవు 
మునసబుగారితో జెప్పి ముక్కు గవ్వకట్టెస్తాను 
అవ్వా తవ్వ తెచ్చియ్యే కూకోము పని అవ 
కానిపోని తవ్వగాదు కంచుగట్ల తగుమాది 
కరణంగారితో జెప్పి ఖైదులోనే పెట్టిస్తాను 
పనికిరాని తవ్వకాదు పమిడికట్ల తవ్వమాది 
బద్రేని రామస్వామితో చెప్పి 
పండ్లు ఊడగొట్టిన్తాను 

ఎదురు పేళ్ళు తవ్వకాదు ఎండికట్ల తవ్వమాది 
కలమిడి సుబ్బారావుతో చెప్పి 

వెన్నుబద్దలు కొట్టిస్తాను. 


పెండ్లి కొడుకు 

గచ్చకాయ గంటీలు కుక్కతోలే కుళ్ళాయి 
నక్కతోలే నడికట్లు పులితోలే పూలహారం 
అగిశాకే తోరణాలు అలచందలే పూరణము 
జెరౌర పెండ్లికొడుక నీమనసే ఒక కారణం 


పోలీసు 

పోలీసమ్మ పోలీసు _ కాకిబట్టల పోలీసు 
ఎర్ర టోపి పోలీసు పొట్టి లాటీ పోలీసు 
పెద్ద తుపాకి పోలీసు థాం ఢాం పోలీసు 


చిలక 

చిట్టి చిట్టి చిలక చిన్నారి చిలక 

మాటలాడే చిలక మా బావ చిలక 

పండు తెచ్చె చిలుక మా పచ్చ చిలుక 
- చుట్టాలొస్తే చిలుక  పలుకరించే చిలుక 
స తోటలో ఉండే చిలుక తోటకూర చిలుక 


HAMS 


నన న © Tn 
; 


2 
చిలుక చిలుక రామచిలుక పలుక నంటుంది ' 
అత్త తెచ్చిన కొత్తకోక కట్టనంటుంది 
మామ తెచ్చిన సన్నబియ్యం దంచనంటుంది 
అవ్వ తెచ్చిన ఆది రసం తిననంటుంది 
మొగుడు తెచ్చిన మల్లెపూలు ముడవనంటుంది 
కటారి కోకమీద కన్ను ఉన్నదే 

మామ కొడుకు మీద మనసు ఉన్నదే 


కొత్త కోక 

నారాయణ నారాయణ నక్కతోక 
నామొగుడు తెచ్చాడు కొత్తకోక 
నే నెందుకుంటాను కట్టు కోక 
ఎన్నాళ్ళు ఉంటుంది చినిగి వోక 
ఊరుకోదు మా అత్త మొత్తుకోక 


చెన్నంపల్లి సెనగల్‌ 

తంద నానె తాన తందనానేె 
చెన్నంపల్లి సెనగల్‌ 

అవి యేగుతున్నయి పప్పుల్‌ 
మా అక్క కొచ్చినయి నొప్పుల్‌ 
మా బావ కొచ్చినయి తిప్పల్‌ 
మా అయ్య కొచ్చినయి అప్పుల్‌ 
తందనానె తాన తందనాన 


2 

చన్నంపల్లి సెనగలు 

అవి యేగుతున్నయి పొప్పులు 

మా అక్కకొచ్చెను నొప్పులు 

మా బావకొచ్చిను తిప్పలు 

మా నాయనకయినవి అప్పులు! తంద!॥ 
లషరిగ్లో 





ణా 


3 
చన్నంపల్లి సాయిబు 
ఆ సాయిబుకున్నది గడ్డము 
గడ్డానికున్నది గరక 
(a 
గుర్రమొచ్చి పెరక 
వాడు లబలబ మొత్తుకొని వురక 
తందనానె, తందానె తానందన।॥।తంద॥। 


చుట్టాలొచ్చారు 

చుట్టాలొచ్చారు చూడే మంగమ్మ 
చుట్టాలొచ్చారు చూడే మంగమ్మ 
వాకిటా పీటేసి తిట్టే మంగమ్మ 
నల్లేరుకాడ దెచ్చి నలుపే మంగమ్మ 
ఉబ్బంత కాడ దెచ్చి వుయ్యే మంగమ్మ 
దూలగొండీదెచ్చి దులుపే మంగమ్మ 


అమ్మాయి 
చింత చెట్టు క్రింద చిట్టి బొమ్మరిళ్ళు 
వాటిక్కి వాకిళ్లు బోరు తలుపుల్లు 
బోరు తలుపుల కింద పొందైన మేడ 
ఆ మేడనున్నాయి యిద్దరు హంసల్లు 
ఆ మేడ ఆ యిద్దరు హంసల్ల పేరేమిపేరు 
రాచిలుక చిలుకలకు చెలికాడు తాను 
అబ్బాయి-చిలుకలకు 
హంసలకు చెలికత్తెతాను 
అమ్మాయి -హంసలకు 
అబ్బాయి మామల్లు 
అబ్బాయి మామల్లు ఎటువంటివారు 
చెవి చెవికి బారెడేసి - పోగుల్లవారు 
అంచు పంచెలవారు - అంగీలవారు 
ACC 


(జ న్న 


(1 


పట్టు పంచెలవారు - పగడాలవారు 
నంది కొండయవంటి - నామాల వారు 
పెసర కాయవంటి - పెదిమల్లవారు 
కందికాయవంటి - కనుబొమ్మలవారు 
మిరపకాయవంటి - మీసాలవారు 
వారు మా అబ్బాయి - మేనమామల్లు 


చింతకాయ 

చింతకాయ బొంతకాయ 

చిగురు మామిడి కాయ 

కోనేటి వంకాయ - కొమ్మ నిమ్మపండు 
యాలగుల తోటలో - జీలుగులు వెయ్యగా 
ఒకటే పుయ్యగా - ఒరి పువ్వురాలగా 
తాటాకు దబ్బలం - కోట కట్టించగా 
కోటలో వున్నది - గున్నటేనుగు పిల్ల 
తగిలి తగిలి వచ్చింది - తాంబేలు పిల్ల 
వినాయకుడి చేతిలో ఉండ్రం ఉం[డ్రం 
పున్నమి చంద్రుడు గుండ్రం గుండ్రం 
వీధిలో కుక్క భద్రం భద్రం 


దొంగ 

కొండమీద గుండు 
గుండుపైన కొంగ 
కొంగ కొరకు దొంగ 
పొంచియున్న పాము 
దొంగ కాలు కరచెను 


ఎర్రచీమ 
ఎర్రచీమ! ఎర్రచీమ! 
ఎచటి కెళ్లావు? 


Oo 


Pa 





gr ————Oఆ—— on 
చిట్టివాప పుట్టినరోజు వియ్యంకున కన్నం లేదు గ్గ 
విందుకెళ్లాను | వియ్యపురాలికి నెయ్యోలేదు . 

| 

క? స్ట చీమ రాకుమారి 
గ | 
sa న్న చింతకాయ బొంతకాయ 
స చిగురు మామిడి కాయ 
ముద్దు పెట్టాను. 


కోనేటి వంకాయ కొమ్మనిమ్మని పండు 
జీలుగులు తోటలో వాగులు మొయ్యగా 
నీవంటి పూరాలగా తాటాకు దబ్బనం 
కోట గట్టించగా కోటలో ఉన్నాది 
తాంబేలు పిల్ల మహరాజు కూతురు 


చక్కిలిగింతలు 

చిట్టి చిట్టి మరియాలు 

చెట్టు క్రింద బోసి 
పుట్టామన్ను దెచ్చి 
బొమ్మరిల్లూ గట్టి 
బొమ్మరింట్లో బొమ్మ నీళ్లాడితే 
బొమ్మ తలకి నూనె లేదూ 
బొమ్మ బిడ్డకి నెయ్యోలెదూ 





అంతట్లోనే పెద్దన్నొస్తే 
అల్ల వారింటికి - చల్లకెడితేను కాళ్లా చెప్పులు విడిపించి 
అల్లవారీ కుక్క - భొంయ్‌ మన్నది కంచెడు పాయసం జుట్టించి 
నా కాళ్ల గజ్జెలు - ఘల్లు మన్నాయి బొ మరిల్లు 
సంకల! బడ్డ త ఇరు మనకు చింతపువ్వు చింత పువురాలంగ 
వియ్యపురాలు చిమ్మిలి బొట్టూ బుల్లిచెంబు 
చిట్టి చిట్టి మిరియాలు దండె వెళ్లేడు నామథిది 
చెట్టుకిందా బోశారు దండలు తెచ్చాడు నా మథిది 
బొమ్మరిల్లు కట్టారు గోలకొండ పంపించి 
బొమ్మల పెళ్లి చేశారు గోటూ రవికెలు తెప్పించి 


HOS SO 


కుమ్మరాళ్లింటికి పంపించి 
కుమ్మరి మట్టి తెప్పించి 
బొమ్మరిళ్లూ వెయించి 
బొమ్మరింట్లో బిద్దని కంటే 
అతా! తలకీ ఆముదం లేదు 
మామా తలకి మడ్డి లేదు 


మేనత్తపాట 

అబ్బాయి తండ్రులు ఎటువంటివారు 
అంచు పంచెలవారు అంగీలవారు 
నిలువుటంగీలవారు నియ్యోగివారు 
అబ్బాయి మామల్లు ఎటువంటివారు 
ఊర కుక్కలతోడ ఊరేగువారు 

గుడ్డి గుర్రాల నెక్కి గోడెక్కువారు 


గోచీ చిల్లి 

తాతా తడి పాతా 

నీ గోచీ గుడ్డ చిల్లు 
గోడమీద బల్లి 
నువురాసుకొన్న రాత 
నేనేమి సేతును తాత 


కాయ 

ఉట్టిమీద వూరగాయి కుండ 

మెల్లిగా దింపరా మేనత్త కొడకా కొడకా కొడకా 
బూడిద గుమ్మడికాయ బుచ్చెమ్మ తలకాయ 
నార దబ్బకాయ నారమ్మ తలకాయ 
షందెం 

ఉడుం తుడుం తుతేల్‌ మతేల్‌ 
టయ్యూటుయ్యూ తుసుక్‌ దెబ్బ 
అక్క-చెక్క మూడు-ముక్కి 

WC 


(86) 


తుమ్ముండ లేముండ 
తుంగలు-దుత్తలు తేముండ 
అంటిన-ముట్టిన అప్పండ 
తొలగవు నీవు బోగండ 


ఎక్కిళ్లు 

ఎక్కిళ్లు ఎక్కిళ్లు ఎటు బడ్డాయి 
బొడ్డుకోసిన ఎరుకలసాని 

నూత బడింది వేయరనిచ్చెన 
తేర పగ్గములు నూతులో సానిది 


వెలుగు 

చింతకాయ బొంతకాయ 

చిగురు మామిడి కాయ 

కొల్లేటి వంకాయ కొమ్మనిమ్మపండు 
జాలిగిలగుంటలో జీలిగలు మేయగా 
కోడాకు దప్పళం - పాటాకు వెలుగు! 


ఆకతాయి 
ఆకతాయాకతాయి అల్లరి సిపాయి 
ఉల్లీపాయుల్లిపాయి నోరెల్ల కంపాయి 
మిరపకాయి మిరపకాయి మేళమింతకాయి 
అవ్వాయి చువ్వాయి అంగట్లొ దండాయి 
రవ్వాయి రట్టాయి రంగంలో రంతాయి 
చెట్టాయి చెమ్మాయి దొడ్డలకు దొమ్మాయి 
తుంగాయి దొడ్డాయి వాకిటికి వగ్గాయి 
పాడాయి బగ్గాయి వాడకు దూరాయి 
వాగాయి మూగాయి వంశానికి చెట్టాయి 
మంకాయి పెంకాయి మాపుట్టు వంకాయి 
మాపాయి రేపాయి మదిగొప్ప మా పాపాయి 
అబ్బాయి గిబ్బాయి ఆం[డైెబ్బాకతాయి 
Oo 


5 


పూరి ముందర దొడ్డి 
వాముల వాముల గడ్డ 
నేను తీసుకొనిపోతి బుడ్డి 
వచ్చెను రామిరెడ్డి 


నన్నూడదన్నె చెడ్డి |తంద॥। 


గోరంత ముద్దలు 

అరటి పండరటి పండమ్మన్న ముద్ద 
పైపై ముద్ద ప్రధాన ముద్ద 
లంకసాని లాల్‌పేను 

శొంటి కొమ్ము సోమా లింగం 

గచ్చ పప్పుగెల క్రోడ్రి 


గుర్రం 

పేపే గుర్రం పెండ్లికి పోయె 
తామర గుంటు సీరొచ్చె 
గారా, బూరా, దసుక్కు 
సూదా దబ్బనమా 


రాజుల విందు 

పెట్టమ్మ దంచింది పిడికిలి దీయ్యం 
కాకమ్మ దంచింది కడవెడు బియ్యం 
అమ్మాయి దంచింది అంబావు బియ్యం 
రాజులందరికి విందాయె నేడు 


చెప్పకో 

చెప్పుకో చెప్పుకో 

చెవులెక్క తీసుకో 

| మామిడాకిస్తాను మందెట్టుకో 





AOR 


పెండ్లి కొడుకు 

వేసంగి కాలాన ఓ పెళ్లిడకొడకా 
వేపతోరణాలనీడనే రమ్మి 
మాయింట అబ్బాయి పెళ్ళయ్యెనాడు 
మామిడి తోరణాలు మరి దూరిరమ్మి 


గుత్తికొండ 
నాగీ నాగీ నల్లేరు 
నాగిని పట్టుకు తన్నేరు 
యీదు లీదులు దిప్పేరు 
యీత గంధం బూసేరు 
గాది కింద యేసేరు 
గంజి మెతుకుల్‌ బెట్టేరు 
మూలయింట్లో మూసేరు 
ముంతపొగలు యేసేరు 
పరమటింట్లో యేసేరు 
పక్క లిరుగ తన్నేరు 
గూబలు పట్టుకు యెత్తేరు 
గుత్తికొండ జూపేరు. 
రెండు చెవులు పట్టుకునిపైకి లేపేరు 
పండక్కి పిలువు 
ముత్యాల ముగ్గులు 
రత్నాల తోరణాల్లల్టి 
గారెలు బూరెలు ఘనముగ వండితి 
పువ్వులు పండ్లూ పొందుగ గూర్చితి 
రావయ్యా పండుగకు రాజా 
రావయ్య మా యింటికి పగ 


“ఎ 


పెట్టి 


మిరప బెల్లం 
మిరప గింజ 
మిరప గింజ - ఏం జేస్తావే 





oS 
ఆడుతున్న బాలలను ఏడిపిన్తాను 
బెల్లం ముక్క 
బెల్లం ముక్క - ఏం జేస్తావే 
ఏడ్చుచున్న బాలలను ఊరడిస్తాను 


నక్కతోక 





నారాయణ నారాయణ నక్కతోక 
నారాయణ పెండ్లాం కుక్కతోక 
నామొగుడు దెచ్చింది కొత్తకోక 
నేనాడుండేను కట్టుకోక 
అదేడుండేను చినిగిపోక 


అత్తాడుండేను కొట్టుకోక 
మొగుడాడుండేను మొత్తుకోక 
నేనాడుండేను పారిపోక 
నారాయణ నారాయణ నక్కతోక 


2 

చిత్తరువు పెట్టినా చిన్నింటిలోనా 
శ్రీకృష్ణుడన్నయ్య నేమంటె వదినె 
ఎప్పటికి నీ యన్న నేమందునమ్మా 
నల్లనీ వాడందు నవ్వు మొగమందు 


స్త 
(OS 


లా 


నల్లనీ వాడందు నవ్వు మొగమందూ 
చక్కనీ చెల్లిలికి సైదోడువందు 


3 

చక్కనీవాడమ్మ సారంగధరుడు 
చిక్కాడు చిత్రాంగి చిన్నమ్మచేత 
మారుతల్లీ చేత మాటబడలేకా 
చావూకూ లోనయ్యె సారంగధరుడు 


4 
అత్తా అత్తా అందెపు లొట్టా 
దిగేసి కొట్టా దీపం పెట్టా 
పోయి గోడెక్కా బొబ్బలు బెట్టా 
5 

తాతా తాతా తంగేడుపుల్లా 
దశ్న్చయక్కా కుందేలు పుల్లా 

6 

బావా బావా బురుక్కు 
పోయిలా బూడ్డీ బుక్కు 
తెచ్చిన పుట్నాలు పెట్టు 


లు 
వొచ్చిన బాటా పట్టు, పట్టు 
7 
చీమిడిముక్కు - చింతకాయ తొక్కు 


మా అత్తపెట్టిన మామిడికాయ తొక్కు 


8 

మేనత్తకొడుకు కమ్మనా మేనమరిది 
నన్ను చూడావచ్చి పాతర్లపడెను 
పాతర్లబడ్డవాణ్డి రోకళ్ళకుమ్మ 


ora 


గో 


14 
బోడిగుండు బొచ్చుగుండు 
కాల్చుకుతింటే కమ్మగుండు 


15 

తొర్లిపండ్ల తొండ మావూరి బండ 
బండకింద రెండు కోతులు 

మా తాత తెచ్చిన ధోతులు 





9 (పిల్లి) కర్రెగండు పాయిల పాండు 
అరటిపండంటి పండమ్మన్న ముద్ద 

పేపే రామన్న పెండలం ముద్ద 16 

ఆవాపేరేమి గోవుపేరేమి వాసాలమీదదే మీసాల ఎలుక 
చం[ద్రకాంతా నీ మొగుడు పేరేమి? అమ్మన్న చేతిదే ముత్యాల గిలక 
10 ముత్యాల గిలకక్కి మూడువంకల్లు 
కాళ్ళకండు రోలబండ్ల వజ్రాలు తాపిం(త్రు వారి మామల్లు 
మూళ్ళముడ్డి నాళ్ళనరం 17 

ఐదురొంటి ఆరుగిరిగిరి ఊచకర్రో చేత ఉగ్గమోచేత 

ఎటికి ఒకడు ఊగుతూ వచ్చిన్న తాతెవ్వరమ్మ? 
11 మానికానిండాను మాడలోసుకుని 
దమ్మిడీ పోయింది దేవుళ్ళాడుకో మనుమరాలా నిన్ను మనుమడగవస్తి 
కాలు విరిగిపోయింది కంకణం కట్టుకో వాడిన్న పూవుల్లు వాసనలు గలవా 
12 ఓ తాత! ఈ మనుము వొద్దయ్యనాకు! 
చిలాబండి చిక్కుడుకాయ 18 

పాళాబండి పళ్ళేరుకాయ మా తాత ముసలి తాత 

13 మా తాత ముంజకాయ మూత 
కుంటి కులాసరీ ఇంటికి మోసం కొడవలిపెట్టు కోత 

నడ్డి ముక్కు నాంచారి పిల్లలెందరు అందరం తింటాం 


/ పారిపోతున్న పిల్లలతోని పదముగ్గురు ఆనందంగా ఉంటాం 


HOTS 





లక్య 
( 





తెలుగువారి సాంఘిక జీవనంలో ఆటల x ఒక ప్రముఖమైన పాత్ర వహిస్తాయి. నాగరిక 
వాతావరణంలో వీటి ప్రభావం తగ్గుముఖం పట్టినా, పల్లెపట్టులలో ఆటల పాటలు ప్రచారంలో ఉన్నాయి. 
నన్నెచోడుని కుమార సంభవం, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, ధూర్జటి శ్రీ కాళహస్తి మహాత్యం, 
శ్రీనాధుని పల్నాటి వీర చరిత్ర, శివరాత్రి మహాత్యం, తాళ్ళపాక పెద తిరుమలయ్య శృంగార దండకం 
మొదలైన కావ్యాలలోనూ, (ప్రబంధాలలోనూ, మహాభారతం మొదలుకొని నేటి వరకు గల శతాధిక 
రచనలలో ఆటల పాటల ప్రసక్తి ఉంది. సురవరం ప్రతాపరెడ్డిగారు ఆంధ్రుల సాంఘిక చరిత్రలో 
తెలుగువారి ఆటలను గురించి పలుచోట్ల ప్రస్తావించారు. 


డాక్టర్‌ తిమ్మావజ్ఞల కోదండరామయ్యగారు చెప్పినట్లు “వాజ్మయంలాగే ఆటలు కూడా జాతి జీవిత 
ప్రతిబింబాలు. మొదటిది వాగ్రూపమైతే రెండవది క్రియరూపమైనది.” మానవునికి మానవునికి మధ్య 
పోలికలున్నట్లే - ఆటలలోనూ ఖచ్చితంగా పోలిక లుండవచ్చు. కాని దేశ కాల చరిత్ర ప్రభావంతో జాతి 
సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా అవి రూపుదిద్దుకుంటాయి. అలా రూపొందినవే తెలుగువారి 
ఆటలు కూడా. తెలుగుదేశంలో వెలసిన బౌద్ధ - హిందూ క్షేత్రాలలోని శిల్పాలు చిత్రాలలో ఆటలకు 
సంబంధించినవి మనకు చాల కనిపిస్తాయి. 


పాల్కురికి సోమనాధ కవి నాడు ప్రచారంలో ఉన్న ఆటలను పేర్కొంటాడు. 
“వొందంగ రాగుంజ పోగుంజలాట 
కుందెన గుడి గుడి గుంచంబులాట 
అప్పుల విందులయాట వల్మారు 
చప్పట్లు పెట్టెడు సరిగుంజలాట 
చెరబొంతలయాట చిట్లపొట్లాట 
గోరెంతలాట దాగుడుమూతలాట” 


త రాాాాాాాాలాలాాలాలాలాలాలాలాాారారాంాంంాచాపగ! 


ఓ! పైన వివరించిన ఆరు పంక్తుల పద్యంలో ఎనిమిది ఆటల ప్రసక్తి ఉంది. ఇలాగే తెలుగునాట నేటికీ 

| అచ్చనగండ్లు, ఆరింకి, అందలాలు, ఈలకూతలు, ఉప్పెన పట్టెలు ఓమన గుంటలు, కనుమూసి గంతలు 
లేదా దాగుడుమూతలు ఇలాటివి ఎన్నో ప్రచారంలో ఉన్నాయి. ఇహ వీటితో వెలసిన పాటలు సరేసరి. 
ఆడుకునేప్పుడు పాడుకోడానికి అనువుగా ఉంటాయి. తమిళంలో పాడుకొనే గేయాలను “అమ్మానై' 
అంటారు. అంకెలు వరుసగా వచ్చేట్లు గచ్చకాయ లాటలో పాడే తెలుగు పాటను చూడండి. 


“ఒకటి ఓ చెలియా ఆరుం జవ్వాజి 
రెందూ రోకళ్ళు ఏడూ ఎలమంద 
మూడూ ముచ్చిలకా ఎనిమిది మనమంద 
నాలుగు నందన్నా తొమ్మిది తోకుచ్చు 
ఐదుం బేడళ్ళు వది వటనేరు” 


పాడుకొనే సమయంలో చిటపట చినుకులు చిందులేస్తున్నా యనుకోండి మరో పాట అందుకుంటారు. 
సందర్భాన్ని బట్టి - 

వానా వానా వల్లప్ప వేపాకు వసువూ వెల్లుల్లిపాయ 

వాకిలి తిరుగూ చెల్లవు నూనెలో బొట్టూ 

కొండ మీది గుండురాయి నూటొక్ళసారి 

కొక్తిరాయి కాలు విరిగె పూయవోయి 

దానికేమి మందు? వూట కొకసారి” 


మొదలైన వైద్య విషయాలను గూడా ప్రసక్తానుసారం పాటల ద్వారా చెబుతున్నారు. బాల వాజ్మయాన్ని 
గురించి తెలుసుకునే సందర్భంలో చింతా దీక్షితులుగారి గేయం “అమ్మణ్ణి ప్రత్యేకంగా పేర్మొనదగింది. 
అమ్మణ్ణి 
గంధం మెడకూ పూనుకొని పువ్వులు తలలో ముడుచుకొని 
పనువూ కుంకుం రానుకొని తిలకం నుదుటా దిద్దుకొని 
కంటికి కాటుక పెట్టుకొని బుగ్రను చుక్కా పెట్టుకొని 
ఆడవే ఆడవె అమ్మజ్ణి ! ఆడవె ఆడవె అమ్మజ్ఞీ + 


ఇదీ తెలుగు పాప అసలైన స్వరూపం. ఇహ బాలల ఆటపాటల లోకంలో విహరిద్దామా! 


చిన పాపా మేలుకొలుపు 
చందమామా ఇల్లుకట్టి చిన్నారి పొన్నారి చిట్టినాతల్లి 
చుక్కల ముగ్గు చక్కగ పెట్టి చుక్కల్లో చంద్రుడూ చూడవచ్చాడు 
అత్తాచెవిలో ముత్యాల్‌ పోసీ తెల్లవారొచ్చింది కోడికూసింది 

| ఆడుదాం రావే చిన్నపాపా! చూచేటి అక్కల్లు చూడరారమ్మ 





కఠాషల 


ఆదేటి అక్కల్లు ఆడరారమ్మ 
ఆడుకోరారమ్మ అక్కల్లుమీరు 
ఆడేటివారికి అచ్చావుపాలు 
పాడేటివారికి పాలు పంచదార 


ఆడవే పాప 

రాయకు వాపమ్మ అడవేపాప 
రాజులందరు గూడిచూడ వచ్చారు 
చూడవచ్చినవారు ఎమి తెచ్చారు 
పట్టాభి వుం(గ్రాలు పెళ్ళిబటిపూలు 
నన్నుగన్నా తండ్రి చీరెట్టనమ్మ 
చీరకీ చిలకం అంచెట్టరమ్మ 
పిలకీకి రత్నాలు పేరెట్టరమ్మ 
'పేరుకీ పెట్టెలతో సొమ్మెట్టరమ్మ 
చిట్టి చిలకమ్మ 

చిట్టి చిలకమ్మ 

అమ్మ కొట్టిందా 

తోట కళ్ళావా 

పండు తెచ్చావా 

గూట్లో పెట్టావా 

గుటుక్కు - మింగావా 


ఆడుదాం - పాడుదాం 
ఆడుదాం పాడుదాం 
అల్లరెంతో చేయుదాం 
గెంతుదాం దూకుదాం 
గమ్మత్తెంతో చేయుదాం 
కుందుదాం కూలుదాం 
గుంజనాలు తీయుదాం 
పరుగుదాం పట్టుదాం 
గుంజికాయ గుంజుదాం 
ACC 


(92) రూ 


చిప్ప చిప్ప గోళ్ళు 

చిప్ప చిప్ప గోళ్ళు సింగరాజు గోళ్ళు 
మా బావి నీళ్ళు మండాప రాళ్ళు 
మా మామ కాళ్ళు మంచం కోళ్ళు 


ఊరంళదాం ! 
బండీ ఎక్కి మనము 
ఏ ఊరెళదాము? 
బండీ ఎక్కి మనము 
బందరు వెళదాము 


సైకిలు ఎక్కి మనము 
ఏ ఊరెళదాము? 
సైకిలు ఎక్కి మనము 
సాలూరెళదాము 


పడవా ఎక్కి మనము 
ఏ ఊరెళదాము? 
పడవా ఎక్కి మనము 
పట్నం వెళదాము 


రైలూ ఎక్కి మనము 
ఏ ఊరెళదాము? 
రైలూ ఎక్కి మనము 
రాచూరెళదాము 


విమానమెక్కి మనము 
ఏ ఊరెళదాము? 
విమానమెక్కి మనము 
వెయ్యూళ్ళిళదాము 
ఆటకు పిలుపు 
పిల్లల్లారా రండి 
పిడికెడు బియ్యం తెండి 
ఆడుకుందాం రండి 


oo 


Pa 





అట్టముక్కలు తెండి 
శీలశీల బండి 
చిత్రమైన బండి 
కొత్త గుర్రాల బండి 
కొనుక్కుందాం రండి 


కోడీ కోడీ కొక్కొరోకో! 

కోడీ కోడీ కొక్కొరాకో 

కాకీ కాకీ కావ్‌ కావ్‌ 
తెల్లవారింది తెలివి వచ్చింది 
అమ్మలెమ్మంది ఆడుకొమ్మంది 


జానీ జానీ జగ్గయ్య 

జానీ జానీ జగ్గయ్య 

మంచం కింద మామయ్య 
చుట్టాలొచ్చారు లేవయ్య 
సినిమా కెళ్లాం రావయ్య 

వేగం వేగం పదవయ్య 

విద్దం విద్దం 

విద్దెం విద్దెం వీసెడు నెయ్యి 
విద్దెం చేస్తే గిద్దెడు నెయ్యి 

మళ్ళీ చేస్తే మానెడు నెయ్యి 
పాకీ వస్తే పావుసేరు 

దొర్లివస్తే దుక్కసేరు 

నడచివస్తే నిండాసేర్‌ 
బువ్వలోకి నెయ్యవేసి 
వాముపరక నమలవేసి 

గోరు గోరు ముద్ద కాకమ్మ ముద్ద 
పావాయి ముద్ద పానకాల ముద్ద 
'ఆ అని నోట్లో 'గుటుక్‌' మ్రింగి 


2 
విద్దెం విద్దం వరహాల విడెం 
an 

విద్దెం చేస్తే గిద్దెడు నెయ్యి 
తప్పక చేస్తే తవ్వెడు నెయ్యి 
మారాం చేస్తే మానెడు నెయ్యి 
తోడు 
తోడు పాయసం తోడు 
అత్తల్ల బంతికే తోడు 
మామల్ల బంతికే తోడు 
ముద్దు మాణిక్యం తోడు 
ముత్యాల హారము తోడు 
తోడితో నీ చెయ్యి వేడి 
వేడి పాయసం జుట్టు 
జుట్టుతే నీ చెయ్యి చుట్లు 

ర్‌ి U3) 


—————— రటగ 


2 

తోడు పాశం తోడు 

తొంగల్లి రెప్పల్ల తోడు 

ముద్దు మాణ్‌క్యమ్ము తోడు 
మురహారి అక్కెప్ప తోడు 
తోడు తేనీ చెయ్యివేడ 
జూరుకో పాయసం జూరుకో! 


నన్నడుగు 

పూగూడు చెట్లల్లో గంగూ 
కాపురం చేతాము గంగూ 
ఆమాను యీూమాను పండూ 
కోపురేగి మాగిన పండూ 
సాకాల యెల్లప్ప జుట్టూ 





గడా 


జుట్టూకు టెంకాయ కొట్టూ 
అది వూడిపోతే నన్నడుగూ 
జారిపోతే నన్నడుగూ 


బుజ బుజ రేకులు 

బుజ బుజ రేకుల పిల్లుందా 
బుజ్ఞా రేకుల పిల్లుందా 
తాడిమేడి పిల్లుందా 
తామరగిరి మొగ్గల్లు 


కిత కిత కిత కిత 
ఇల్లలికి - ముగ్గేసి 
పీటేసి - ఆకేసి 
పప్పు పెట్టి - పాయసం పెట్టి 
అన్నం పెట్టి - అప్పచ్చి పెట్టి 
కూర పెట్టి - ఊరగాయ పెట్టి 
నెయ్యి వేసి - ముద్ద చేసి 
తినిపించి - తినిపించి 
చేయి కడిగి - మూతి కడిగి 
తాతగారింటికి - దారేదంటే 
అత్తవారింటికి - తోవేదంటే 
ఇట్లాపోయి - ఇట్లాపోయి 
మోచేతిపాలెం - ముందర్నుంచి 
ఇట్లాపోయి - ఇట్లాపోయి 
ఇదుగో ఇదుగో - వచ్చాం వచ్చాం 
చక్కా వచ్చాం - చక్కా వచ్చాం 
చక్కిలి గిలిగిలి - చక్కిలి గిలిగిలి 
ఆట పాట 
అవ్వ ఆట గువ్వ గూట 
| మువ్వ గజ్జి హంస పజ్ఞి 
MS 


ah 


®@ రాణ 


కేరి నవ్వి కేకి సువ్వి 
కుల్చి పల్కి చిల్మి పుణ్మి 
తేటలాడి తేటి సాట్టి 
పాటపాడి కోకిలాడి 
ఆటపాట అమరజ్యోతి 


హూత్‌ కాకీ 

హూత్‌! కాకీ 

కావు కావు కాకి వచ్చి 
కోత్తు! కోత్తు! కోత్తు కాకీ 
రివ్వు రివ్వు రొట్టె పోయె 
వెక్కి వెక్కి బిడ్డ ఎడ్బె 
చందమామ 
చందమామా చందమామా 
అందమయిన చందమామా 
ఆటలాడ చందమామా 
పాటపాడ చందమామా 
దిగిరావా చందమామా 
దిగిరావా చందమామా 


సోమరి తిమ్మన్న 
తిండికి రారా తిమ్మన్న 
ఇదిగో వస్తానమ్మమ్మా 
కట్టెలు కొట్టర తిమ్మన్న 
కదుపూ నొస్తుందమ్మమ్మ 







2 
కట్టెలకు పోరా తిమ్మప్పా 
కడుపు నొప్పే యమ్మా j 


గడ్డికి పోరా తిమ్మప్పా > 
కాలు నొప్పే యమ్మా 


an —————-————— న్యా 


మంచం తేరా తిమ్మప్పా 
మడిమలు నొప్పే యమ్మా 


నీళ్ళకు పోరా తిమ్మప్పా 
కీళ్ళు నొప్పే యమ్మా 
బొచ్చె తెచ్చుకోరా తిమ్మప్పా 
అట్టచెప్పే మా యమ్మా 


చల్ల చెయ్యి 

చల్ల చెయ్యి గొల్లభామ నీ 
సందిట దండలు కదిలేను 

వెన్న చెయ్యి అమ్మాయి వ 

వెండి మురుగులు కదిలేను 
పాలు తాగు అబ్బాయి నీ 

పమిడి మురుగులు కదిలేను 

(అని తల్లి బిడ్డ చేతులు తిప్పుతుంది. బిడ్డకు 
వ్యాయామం వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది) 
అబ్బాయి ధైర్యం 

నూకలు పెట్టెద ఎకులు వడకు 
రూకల నిచ్చెద మెకలు కాయి! 
అటుకులు పెట్టెద ఆవులు మేపు 
బెబ్బులి వచ్చిన బెదరవు కాదా! 
చిరుతలు వచ్చిన వెరవవు కాదా! 
ఎలుగులు వచ్చిన ఎడ్వవు కాదా! 
వడగండ్లు రాలిన వణకవు కాదా! 
ఎంతటి ధైర్యం ఇటు చూడు - 
మరి “ఉష్‌ అంటే ఉలిక్కిపడ్డావె! 
తీయని గంథం 

మామిడాకు కోసి తోరణాలు కట్టి 
చింతాకుదూసి బుట్టల్లో పెట్టి 


ACD 


తలుపుల చాటున దాగుదమ | 
కోత్తీ కొమ్మచ్చు లాడుదమ 













కొమ్మల చాటున దాగుదమ 
తియ్యని గంధము తీయుదమ 
బాలిక మెడకు పూాయుదమ 


చేతి వ్రేళ్ళు 

తిందాం తిందాం ఒక వేలు! 
ఎట్లా తిందాం ఒక వెలు? 
అప్పుచేసి తిందాం ఒక వేలు 
అప్పెట్లా తీరుతుంది ఒక వేలు 
ఉన్నాను గదా అన్నిటికీ నేను 
పొట్టివాణ్ది గట్టివాణ్సి బొటనవ్రేలు 


ఏనుగొచ్చిందేనుగు 
ఎక్కడ కొచ్చిందేనుగు 
మావూరొచ్చిందేనుగు 
మంచినీళ్ళు తాగిందేనుగు 
ఉప్పాడెళ్ళిందేనుగు 
ఉప్పునీళ్ళు తాగిందేనుగు 


త్రి 
క్ష 


కం 


ఏనుగమ్మ ఏనుగు 

ఎంతో చక్కని ఏనుగు 
నాలుగు కాళ్ళ ఏనుగు 
చిన్న తోక ఏనుగు 

చేట చెవుల ఏనుగు 
తెల్లకొమ్ముల ఏనుగు 
బారెడు తొండం ఎనుగు 
అంబారి వేసినారు ఏనుగూ 
అబ్బాయిని మోసిందేనుగు 


3 

ఏనుగు ఎనుగు నల్లన 
ఎనుగు కొమ్ములు తెల్లన 
ఏనుగుమీద రాముడు 
ఎంతోచక్కని దేముడు 


4 

ఏనుగమ్మ! ఏనుగు 

న్‌ ఊరెళ్ళిందేనుగు 
ఉప్పాడెళ్ళిందేనుగు 

ఉప్పు నీళ్ళు తాగిందేనుగు 
మా ఊరొచ్చిందేనుగు 
మంచి నీళ్ళు తాగిందేనుగు 


వాన వొటలు 

వానాలు కురవాలి వరిచేలు పండాలి 
మాకొట్లు పండాలి బుడుగో బుడుగో 
మా దాసి దంపాలి మాయమ్మ వండాలి 
మాబొజ్జ నిండాలి బుడుగో బుడుగో 
జం 


© ర్వా 


కం 


2 

వానా వచ్చి వంకలు సాగే 
గువ్వా వచ్చి గుడ్డూపెట్టె 
తాతా వచ్చి తొంగిచూసే 
అవ్వా వచ్చి గుడ్డూతీసే 
అమ్మా వచ్చి అట్లూచేసే 
నాన్నా వచ్చి గుటుక్కు మింగె 


3 

వానలు జోరుగ కురవాలోయ్‌ 
బాగా పంటలు పండాలోయ్‌ 
బిడ్డల బొజ్జలు నిండాలోయ్‌ 
రైతుల రాజ్యం రావాలోయ్‌ 
అందరి మిత్రత అల్లాలోయ్‌ 
స్వతంత్రపాలన కావాలోయ్‌ 
స్వర్ణయుగమని చాటాలోయ్‌ 
భారత బిడ్డలు బలవాలోయ్‌ 


4 

కప్పతల్లి నీళ్ళాడె 

కడవల నిండ సీళ్ళొచ్చే 
కనవోయ్‌ - వానదేవుడా 
ఈగతల్లి నీళ్ళాడె 

వీధుల నిండ సీళ్ళొచ్చే 
కనవోయ్‌ - వానదేవుడా 
చేపతల్లి నీళ్ళాడె 
చెరువుల నిండ నీళ్ళొచ్చే 
కనవోయ్‌ - వానదేవుడా 


Oa 


హో 


తాకాల లన యా న 
ః ం a స్లో (. | 
be 





వానా వానా వల్లప్ప 
చేతులు చాచు చెల్లప్ప 
గడ్డిలోన గారప్ప 

దొడ్డ తిరుగు అన్నప్ప 
తిరుగు తిరుగు తిమ్మప్ప 
తిరుగలేను నరసప్ప 


6 

వానాలు వానాలు వచ్చాయి 
చెటువులు అన్ని నిండాయి 
కప్పలు చాలా వచ్చాయి 
బెక బెక మంటూ అరిచాయి 


7 

వానాలప్ప వానాలప్పు 

వాన వస్తుందో వరద వస్తుందో 
రాజుగారి పల్లకి వస్తుందో 
వానా వానా వరదప్పా 

8 


వానా వానా చెల్లప్ప 
వాకిలి తిరుగు చెల్లప్ప 


SO 


గ 

CG 

| తిరుగూ తిరుగూ చెల్లప్ప గ 
' తిరగలేనూ చెల్లప్ప 
అన్నము తిను చెల్లప్ప 


ఆకలి లేదూ చెల్లప్ప 
విసురూ విసురూ చెల్లప్ప 
విసరాలేనూ చెల్లప్ప 


అ కల ఇవో. ఆకాస్తుడు —- 


9g 

వానా వానా వల్లప్ప 

వాకిలి తిరుగూ చెల్లప్ప 

కొండమీది గుండురాయి 

కొక్కిరాయి కాలు విరిగె 

దానికేమి మందు? 

వేపాకు పసుపూ, వెల్లుల్లిపాయ 
నూనెలో మడ్డి నూటొక్కసారి 
పూయవోయి నూరి, పూటకొక్క తూరి 


ఎందుకు ? 

ఎండలు కాసేదెందుకురా? 
వానలు కురిసేటందుకురా 
వానలు కురిసేదెందుకురా? 
చెరువులు నిందేటందుకురా 
చెరువులు నిండే దెందుకురా? 
పంటలు పండేటందుకురా 
పంటలు పండేదెందుకురా? 
(ప్రజలు (బ్రతికేటందుకురా 
(ప్రజలు (బ్రతికేదెందుకురా? 
స్వామిని గొలిచేటందుకురా 
స్వామిని కొలిచే దెందుకురా? 
[ప్రజలను [బ్రోచేటందుకురా 





OR 


AE 


(109) 


మూళ్ళ నీమూతి నీమెళ్ళ మీద చెండు 
మూళ్ళ నీ ఐదిలి నీమెళ్ళ మీద .చెరిడు 
ఐదిలి - సయిదలి కొండోడి కోత్డు 
మీబాబు మీసాలు - ఇంతా ఇంత 


గుడు గుడు కుంచం 

గుడు గుడు గుంజం గుండే రాగం 
పాములపట్నం పడిగా రాగం 
చిన్నన్న గుర్రం చిందులుతొక్కే 
పెద్దన్న గుర్రం పెండ్లికి పోయె 

నీ గుర్రం నీళ్ళకు పోయె 

నా గుర్రం పాలకు పోయె 

కత్తా? కర్రా? వేన్నీళ్ళా? చన్నీళ్ళా? 


2 

గుడు గుడు గుంజం గుండే రాగం 
పాములపట్నం పడగా రాగం 
అత్తా చెవుల ముత్యాలు పోస్తే 
ఆడుకురావే చిటు పాపా? 
చిటుపాప పెళ్ళికి చిమ్మిలి దంస్తే 
బయటికి రావే పండికొక్కా 


3 

గుడు గుడు గుంచం గుండారాగం 
పాములపట్నం పడగారాగం 
కత్తెయ్యనా? బద్దెయ్యనా? 
రోకలెయ్యనా, రోకలెయ్యనా? 
(తర్వాత) - 

చన్నీళ్ళు పొయ్యనా 

వెన్నీళ్ళు పొయ్యనా 

(అని అడగాలి) 

es 


SS 


x 


తే 

గుడుగుడు కుంచం - గుండే రాగం 
పాముల పట్టం - పడగా రాగం 
అప్పల్రాజు గుజ్జిం - ఆడుకోబోతే 
పేపే గుజ్బం - పెళ్ళికి బోతే 

నీ గుట్టిం - నీళ్ళకు బోతే 

నా గుజ్జం - పాలకు బోతే 
కట్టెయ్యనా? బద్దెయ్యనా? 

వేబ్బీళ్ళా? చన్నీళ్ళా? 

గుడుగుడు కుంచం - గుండే రాగం 
పావడపట్టం - పడగా రాగం 
అప్పడాల గుజ్బం - ఆడుకోబేతే 

పే పే గుజ్జం - పెళ్ళికి బోతే 

అన్నా! అన్నా! నీ పెళ్ళెపు డంటే 
రేపు గాక ఎల్లుండి 

కత్తీ గాదు బద్దా గాదు 


గప్‌! చిప్‌! 


5 

గుడిగుడి కుంచం 

గుండేరాగం 

దేవులపట్నం 

పదగారాగం 

నీ పెళ్ళిప్పుడు 

రేపా! ఎల్లుండా! 

6 

గుడి గుడి గుంచం గుండారాగం 

పాములపట్టం పడగారాగం 
yal 


గో 


(కానక 


అన్నపూర్ణ కళ్యాణీ గుజ్జం 
ఆడుకోడానికెళితే! 
పార్వతీశం పంచకళ్యాణి 
పడుకోటానికెళితే! 

స్వామి కీలుగుట్టిం 
స్నానానికి వెళితే! 
లక్ష్మణస్వామి కాశీగుజ్జం 
లగెత్తటానికెళితే! 


రాజిబాబు తెల్లగుట్టం 


రాగాలు తీసింది 


గుద్దు కావాలా? ముద్దు కావాలా? 
అన్నం పెట్టనా? ఆడుకుంటావా? 


తప్పట్లోయ్‌ 

తప్పట్లోయి తాళాలోయి 
దేవుడిగుళ్ళో మేళాలోయ్‌ 
పప్పూబెల్లం దేముడికోయ్‌ 
పాలునెయ్యో పాపాయికోయ్‌ 
గోవిందుడమ్మా గోపాలుడమ్మా 
కొబ్బరీ బెల్లమ్ముకొని తెచ్చినాడే 
ఏడాదికొకసారి ఇటు వచ్చినాడే 
పల్లెటూళ్ళు గాన చెల్లిపోయింది 
గొల్లవాళ్ళముగాన కూడివచ్చింది 
పట్నవాసములోన పనికివస్తుందా? 
2 

తప్పట్లోయ్‌ తాళాలోయ్‌ 
పిల్లలనోళ్ళో బాకాలోయ్‌ 


HOS 


కలహగూళ్ళు కులాలోయ్‌ 
మోసపోతులను ముంచాలోయ్‌ 
దాస్యబంధం తెంచాలోయ్‌ 
దొరల బుర్రలు దించాలోయ్‌ 
కుత్సిత మతులు కూలాలోయ్‌ 
న్యాయం ధర్మం నిల్వాలోయ్‌ 
నీతీ నియమం నేర్వాలోయ్‌ 
మాలో శౌర్యం మెదలాలోయ్‌ 
తెలుగు చదువు జరగాలోయ్‌ 
అయ్యలు మంచిగ నుండాలోయ్‌ 
అమ్మలు రాట్నం తిప్పాలోయ్‌ 


గుమ్మాడమ్మ గుమ్మాడి 
గుమ్మాడమ్మా గుమ్మాడి 

తీగ పాకిందమ్మ గుమ్మాడి 
పందిరెక్కిందమ్మ గుమ్మాడి 
మొగ్గ తొడిగిందమ్మ గుమ్మాడి 
పువ్వు పూసిందమ్మ గుమ్మాడి 
కాయగాసిందమ్మ గుమ్మాడి 
పండు పండిందమ్మ గుమ్మాడి 
పంచిపెట్టెరమ్మ గుమ్మాడి 
అమ్మాడమ్మా గుమ్మాడి 
మార్చుకొండి పెర్చుకొండి 
ఈనీని గుమ్మడి యీ పిల్ల ఎవ్వరు 
ఏమే ఓ చిట్టి 

ఏడవ్వే గుక్కెట్టి 

అమ్మడి గుమ్మడి గునీవారా 
అమ్మా అమ్మా వీరెవరు? 





రాం 


| 
} 


2 

గుమ్మాడమ్మా గుమ్మడి 

ఆకుల్లు వేసింది గుమ్మాడి 
పూవుల్లు పూసింది గుమ్మాడి 
పండ్లు పండిందమ్మ గుమ్మాడి 
అందులో ఒక పండు గుమ్మాడి 
అతిచక్కనీ పండు గుమ్మాడి 

ఆ పండు యెవరమ్మ గుమ్మాడి 
మా చిట్టితండ్రమ్మ గుమ్మాడి 


3 

గుమ్మడమ్మ - గుమ్మడి 
గింజ వేశాం - గుమ్మడి 
మొక్క మొలిచె - గుమ్మడి 
తీగప్రాకె - గుమ్మడి 
మొగ్గవేసె - గుమ్మడి 
పువ్వుపూసె - గుమ్మడి 
పిందెవేసె - గుమ్మడి 
కాయకాచె - గుమ్మడి 
పండు పండె - గుమ్మడి 


4 
గుమ్మాడమ్మ గుమ్మడి 
ఆకుల్లు వేసింది గుమ్మాడి 
పూత పూసిందమ్మ గుమ్మాడి 
కాయ కాసిందమ్మ గుమ్మాడి 
పండు పండిందమ్మ గుమ్మాడి 
మా చిట్టి తండ్రమ్మ గుమ్మాడి 


జం 


(102) ర్వా 


5 

గుమ్మాడమ్మా గుమ్మాడి 

పందిరే ఎక్కింది గుమ్మాడి 

చిగురే వచ్చింది గుమ్మాడి 

ఆకులే వేశాయి గుమ్మాడి 

పువ్వులే పూచాయి గుమ్మాడి 

కాయలే కాచాయి గుమ్మాడి 

పండు గుమ్మడికాయల్లు పచ్చబడ్డాయి 
నాన్నతో చెబుదాము రార తమ్మూడా 
అక్కతో నేనొక్క మాట చెబుతాను 
అంత పెద్దకాయల్లు తీగెల్ల మోసె? 
తీగ కాయకు బరువు అని చెప్పలేదా 
మన అవ్వ మనతోటి మరచిపోతీవా 
అమ్మరో దప్పళం బాగవండావే 
నాకెంత యిష్టమో నీకు తెలుసూనె... 


తొక్కుడు బిళ్ళ 





వెడిఅన్నం అప్పడం ముక్క తినో తినో 
చల్చిఅన్నం ఉల్లిపాయ జు(రో జు(ర్రో 
విశాఖపట్నం విశెడు బెల్లం 

నీకో పదలం నాకో పదలం 


కళింగపట్నం కాసులపేరు 


ళో 


లో 


un ——-A—————————ఈా 


నీకోపేరు నాకోపేరు 
భీమునిపట్నం బిందెల జోడూ 
నీకో జోడూ నాకో జోడూ 
చెన్నపట్నం చెరుకుముక్క 
నీకోముక్క నాకోముక్క 


చెమ్మ చక్క 

చెమ్మాచెక్కా చారడేసి మొగ్గా 
అట్లుపొయ్యంగ ఆరగించంగ 
రత్నాల చెమ్మచెక్క రంగు లెయ్యంగ 
ముత్యాల చెమ్మచెక్క ముగ్గులెయ్యంగ 
పగడాల చెమ్మచెక్క పందిరెయ్యంగ 
పందిట్లో మా అన్న పెళ్ళి చెయ్యంగ 
అమ్మాయి ఎండలోన 


జాజిపూలదండ 
మోరీలదండ ముత్యాలదండ 


2 

చెమ్మచెక్క - చారడేసి మొగ్గ 
అట్లుపోయంగ - ఆరగించంగ 
అరచేతిలో గవ్వ - ఆడుకుందాం రండి 
సుబ్బారాయుడు షష్టి - చూచివద్దాం రండి 
ఆకుపువ్వులదండ - అడిగివద్దాం రండి 
ఆరుబైట స్థలంలో - ఆడుకుందాం రండి 
ముత్యాల చెమ్మ చెక్క - ముగ్గు లెట్టంగ 
రత్నాల చెమ్మచెక్క - రాలుగట్టంగ 
ముత్యాల పందిట్లో - ముగ్గులెట్టంగ 
రత్నాల పందిట్లో - రంగులెయ్యంగ 
చెమ్మచెక్క చెయుమక్కా 


(NS 


3 

కొండెక్కు పూలు జుట్టవే 

అమ్మ నన్ను గోపాల కృష్ణుడనవే 
చిన్నారి నామము పెట్టవే 

అమ్మ నాకు వన్నెల సొమ్ములు పెట్టవే 
వీరునాను నాకు పెట్టవే 

అమ్మ నన్ను కీర్తివహించిన వీరుడనవే 
కుప్పెకుచ్చుల జడలు నా కెయ్యవే 
అమ్మ నన్ను కూర్మావతారుడనవే 


హారం పతకం నాకు వెయ్యవే 
గై 


+ 


గాతజననానాడనాచడానయావరు.. కవాట. కాపలా నాశం... ఉదా నాలారాంాల దానా. నారా - స 


అమ్మ నన్ను అయోధ్య రాముడనవే 
చేతి వంకీలు నాకు పెట్టవే 

అమ్మ నన్ను వయికుంఠ వాసుడనవే 
వేలి ఉంగరం నాకు పెట్టవే 

అమ్మ నన్ను వెలలేని కృష్ణుడనవే 
మొలకు గజ్జలు నాకు గట్టవే 

అమ్మ నన్ను మోక్షావతారుడనవే 
కాలి కందెలు నాకు పెట్టవే 

అమ్మ నన్ను కలికావతారుడనవే 
వొళ్ళంత సొమ్ములెట్టవే 

అమ్మ నన్ను వజ్రాల వాసుడనవే 
పట్టుపంచ నాకు కట్టవే 

అమ్మ నన్ను పార్వతీ తనయుడనవే 
4 

తెనుగు మొగ్గ భారతాంబ మెచ్చ 
భాగ్యమివ్వంగ శోభ కల్దంగ 
రత్నాల బిడ్డలు రంగు లేయంగ 
ముత్యాల కొమ్మలు ముగ్గు లేయంగ 


yal 


oe 


పందిట్లో ఒకపాప పరుగులెత్తంగ 
రావమ్మ రావమ్మ భారత పద్మాక్షి 


ద్‌ 

కొక్కోలంకా కొడవల్లంకా 
లంకాతీసి రామునికొట్టు 
ఏగుచుక్క ఎలకి మొగ్గ 
వెన్నెల కుప్పలు ఘళ్ళు ఘళ్ళు 
పచ్చి బియ్యం పేలాలు 
అచ్చనగాయలు 

ఒకటి ఒప్పులకుప్పా 
రెండు రేగుల చుక్కా 
మూడు ముక్సాలి పీట్రా 
నాల్టూ నల్లని మొగ్గా 
ఐదోది జెల్లు అందరు 


2 
ఒక్కా ఓ చెలియా రెండు రేవిళ్ళు 
మూడు ముచ్చిలకా నాలుగు నందన్నా 
ఐదుం చిట్టిగొలుసు ఆరుం జవ్వాజీ 
ఏడని భేటీలు ఎనమల మనమందా 
తొమ్మిది తోకుచ్చు పదికి పట్టెడు 
3 
ఒక్కా ఓ చెలియా రెండు రెగుళ్ళా 
మువ్వల ముచ్చిలియ నల్లని గురివింద 
అయిదని చిటె గొలుసు ఆరుం జివ్వాజీ 
ఏడని భేటీలు ఎనిమిది మనమంద 
తొమ్మిది తోకుచ్చు పదికి పట్టెడు 
పరమట గుడిచిలుక కండె రెండాయె 
ACT 


దం క | 
కాక్కి కొరకంచు పిచ్చిక్కి బీరంచు 
అమ్మకు బొమ్మంచు అయ్యకు జామాయ 
నాకు పట్టంచు చెల్లెలు చేమంతి 
తమ్ముడు తలవాక మరదలకు ఆభరణం 


4 
ఒక్కా ఓ చెలియా రెండూ రోకళ్ళూ 
మూడూ ముచ్చిలక నాలుగు నందన్నా 
ఐదుంచిట్టి గొలుసు ఆరుందారాలు 
ఏడుం బేడీలూ ఎనమా మనమందా 
తొంబా తోకుచ్చు పదికీ పట్టెళ్ళాం 
కన్నా రెండాయి ఒక్కాయి ఒక్కు 
రెక్కాయి రెట్టి ముక్కాయి మువ్వ 
నక్కాయి నంది ఐదుం బొద్దు 

ఆరింక తాళ ఎడిశాబొద్దు 
ఎనమాకన్ను తొంబా పరక 

తొట్టికి లగ్గి 


త్‌ 

మొదటిది - మొగ్గ 
రెండోది - రోజా 
మూడోది - ముత్యం 
నాల్లోది - నవరత్నం 
ఐదోది - అప్పచ్చి 
ఆరోది - అక్కా 
ఏడోది - ఎలుకా 
ఎనిమిదోది - ఎనుము 
తొమ్మిదోది - దొండ 
పదోది - పాట 
పదకొండోది - భామ 
పన్నెండోది పద్మం నేపండా 


హో 


oy 


గక 


6 

కాయపటురానికుచ్చు బంగారుకుచ్చు 
కాయ నాతో ఆడినది సంగాత పడుచు 
కాయ మూడవదమ్మా ముక్కాలపీట 
కాయ నాలగవదమ్మా నల్లాని పూస 
కాయ అయిదవదమ్మా అచ్చన్నపట్టి 
కాయ ఆరవదమ్మా అమ్మన్నకాయ 
కాయ యేడవదమ్మా నాకాయ 
యెత్తిపట్టికట్టు 

7 

ఒక్కా నంద చిక్కిటీలు 

ముక్కుమల్లై నంగనాచి 

ఆదుంరెళ్ళు అత్తవారు 

కొత్తపుస్తి కొడుకుపేరు 

మల్లెమొగ్గ మామిడిపండు 


ఐదు వేళ్ళు 





తిందాం తిందాం ఒక వేలు 


ఎట్లా తిందాం ఒక వేలు 
అప్పుచేసి తిందాం ఒక వేలు 
అప్పెట్టా తీరుతుంది ఒక వేలు 


HOS 


(105) వ్‌ ల 


TAONK 


ఉన్నాగదా నేను అన్నింటికీ 
పొట్టివాణ్డి, గట్టివాణ్డి బొటనవేలు 
చిప్ప చిప్ప గోళ్ళు 
చిప్పు చిప్ప గోళ్ళు సింగరాజు గోళ్ళు 
మాతాత గోళ్ళు మండాప గోళ్ళు 
చుక్కచుక్కల గోళ్ళు సుందరమ్మ గోళ్ళు 
ముచ్చటైన గోళ్ళు ముత్యాల జోళ్ళు 


గోరుముద్దలు 

మాయెద్దు మీయెద్దు నీళ్ళకెళ్ళింది 
తాతగారెద్దొచ్చి తన్ని పొడిచింది 
అయ్యగారెద్దొచ్చి ఆలకించింది 
మామగారెద్దాచ్చి మంతరించింది 
మాబుల్లి మాబుల్లి చిట్టిబుల్లీలు 
మీయమ్మ మాయమ్మ తోటికోడళ్ళు 
మీబాబు మాబాబు అన్నదమ్ములు 
కరణాలదొడ్డిలో కంకణాలప్ప 
బోడోడి దొడ్డిలో భోజనాలెట్టె 


కాళ్ళాగబ్జి కంకాళమ్మా 
వేగులచుక్కా వెలగామొగ్గా 
మొగ్గాకాదూ మోదుగ నీరు 
నీరుకాదు నిమ్మలవాయ 
వాయాకాదూ కమ్మరమెట్టు 
మెట్టూకాదు మేదరి జబ్బా 
జబ్బాకాదు జలారికట్టా 
ముత్యంపెట్టె బైటికిరావే పందికొక్కా 
దాగుడుమూతా దండాకోర్‌ 
పిల్లివచ్చె ఎలకా చోర్‌ 





గ్‌ా 


SL 





రింగు రింగు బిళ్ళ - 

రింగురింగు బిళ్ళ - రూపాయి దండ 
దండ గాదు - తామర మొగ్గ 

మొగ్గా గాదు - మోదుగ నీరు 

నీరు గాదు - నిమ్మల బావి 

బావి గాదు - బచ్చల కూర 

కూర గాదు - కుంకుమ మెట్టు 
మెట్టు గాదు - మేదర యిల్లు 

ఇల్లు గాదు - ఈగల తుట్ట 

కాలు దీసి - కడకు పెట్టు 


3 

కాళ్ళగజ్జి కంకాళమ్మా 
వెగుచుక్కా వెలగామొగ్గా 
మొగ్గాకాదూ మోటానీరు 
సీరుకాదు నిమ్మలబావి 
బావికాదు బచ్చలకూర 
కూరగాదు గుమ్మడిపండు 
పండుగాదు పాపాకాలు 
కాలుతీసి కడగబెట్టు 


Mm 


(106) 55 


"4 

4 

కాళ్ళాగజ్జి కంకాణమ్మ 

ఏలకులచుక్క ఎలగా మొగ్గ 

రాజుగారి దొడ్లో ఏముందంటే 

గౌరీమోరీ కాలుతీసి కడగాబెట్టు 

5 

కాళ్ళాగజ్జి కంకాణమ్మ 

వేగులచుక్క వెలగాపండు 

మామిడిమొగ్గ మల్లేసారి 

లింగులిటుకు పందేమారి పటుకు 

రాజుగారిదొడ్లో ఏముందంటే 

కవ్వలి తువ్వురి 

కాలుతీసి కడగబెట్టు 

వత్తిత్తిపండు వత్తిలేనిపండు 

దానిమ్మపండు దబ్బపండు 

6 

కాళ్ళగజ్జీ - కంకాళమ్మ 

వేగుచుక్క - వెలగ మొగ్గా 

మొగ్గాకాదు - మోదుగనీరు 

నీరుకాదు - నిమ్మలవాయ 

వాయకాదు - వాయంటకూర 

కూరగాదు - గుమ్మడిపండు 

పండు కాదది - పాపడి మీసం 

మీసం కాదు - మిరియాలపోతు 

పోతుగాదు - బొమ్మలశెట్టి 

శెట్టిగాదుర - శామలమన్ను 

మన్నుగాదు - మంచిగంధపు చెక్క 

లింగులిటుకు - పందెమాల పటుకు 

కాలు పండినట్లు - కడకు దీసిపెట్టు 
SO 


నం @ 


7 | ఎక్కడి దొంగలు అక్కడనే 
తెలుగు చొక్కా భారత మొగ్గ ' గప్‌ చిప్‌ సంబారు బుడ్డి 
స్వేచ్చాకాలం చప్పునరాగా | కళ్ళూ మూసి కాలీకోర్‌ 
సోదరులంతా వెలుగుపూలూ ఎక్కడి దొంగలు అక్కడనే 
మంచి మతులు భారత సుతులూ అడుక్కో - బుడుక్కో సంబారు బుడ్డి 
కాలూ పండేచెల్లి కడకు తీసిపెట్టు గప్‌ చిప్‌ - గప్‌ చిప్‌! 

(గమనిక: ఇచట గజ్జ అని మరో రూపమూ వాడుకలో 3 

ఇల, దాగుడుమూత లాడుదమ 
ఊపుతు తరువుల మూలల దాగుదమ 
అటవీస్థలముల కేగుదమ 
వటపత్రంబుల కోయుదమ 
పొన్నలు పొగడలు ఎక్కుదమ 
చిన్నకృష్ణుని వేడుదమ 
కురువింద పొదలో దూరుదమ 
అశోకవృక్షము ఎక్కుదమ 
జనని జానకిని వెదుకుదమ 
బాలికలందరు కూడుదమ 
తలుపుల మూలల దాగుదమ 





దాగుడుమూత దండాకోరు 
పిల్లీవచ్చే ఎలుక చావ్‌ 
ఎక్కడి వారక్కడనే 


4 

అటవీస్టలముల కరుగుదమ 
వటపత్రంబుల కోయుదమ 
2 చేరువ వనముల కేగుదమ 
దాగుడుమూతా దండాకోరు దాగుడుమూతల నాడుదమ 
పిల్లీవచ్చే ఎలుకాదాగే తరువులచాటున దాగుదమ 
ఎక్కడి దొంగలక్కడే కోతికొమ్మచ్చు లాడుదమ 
గప్‌చిప్‌ సాంబారు బుడ్దీ కొమ్మలచాటున దాగుదమ 
దాగుడు మూత దండాకోర్‌ తియ్యని గంధం తీయుదమ 
పిల్లీ వచ్చె ఎలుకా దాగే బాలిక మెడల పూయుదమ 





లం ora 


A ——— ద SCR YRC 


) 
| 


న్‌ (౬. 


ది 

బూచి బూచీ బూచీ 

నెత్తిన టోపీ ఎరుగండయ్యా 
పేదలరక్తం పీల్చేబూచి 

కర్షక కష్టం కుడిచే బూచి 
కూరత కలిగిన కోరల బూచి 
లంచగొండుల పెంచిన బూచి 
సోదరులంతా ఏకంకండీ 
కళ్ళకుగంతా కట్టిన బూచీ 
గంతలబూచీ కనుగొనవమ్మా 
serene దొంగ 
తడుముచు వచ్చె 
ఎక్కడదొంగ లక్కడే 


6 

దాగుడుముచ్చి దండాకోర్‌ 

పిల్లివచ్చె ఎలుకదాట్‌ 

ఎక్కడి దొంగలక్కడే 

పారిపో పారిపో 

తూరితేపిల్లి పారితేపిల్లి 
పదమటక్కల్లారా పారిపొండోయ్‌ 
గప్‌చిప్‌ సంబారుబుడ్డి 

Ye 

గట్టుమీదాకోడి లా గవ్వల్లాకోడి 
తొక్కితే తొంభయ్యి - పిల్లల్లాకోడి 
అల్లల్లా కోడికి - ఆకు మిరియంబు 
పిల్లల్లా కోడికి - పిండి మిరియంబు 
మా తాతకోడికి - మంచి మిరియంబు 
అప్పల్లాలా - డిప్పలు ముయ్యండి 
అడుక్కో బుడుక్కో - సంబారుబడ్డి 


షం 


TOK 


నాలుగు స్తంభాలాట 





నాలుగు స్తంభాలాట నడిమికి తొడిమికి 
తానక తప్పక తనపేరేమిటి? 
ఊరగాయ కుండ ఉసిరికాయ కుండ 
పాపిట కాయల కుండ పటుక్కుమంది 


2 

నాలుగు స్తంభాలాటా నడిమికి తొడిమికి 
తానక తప్పక తన పేరేమంటే 
ఉట్టిమీద బెల్లం పొట్టి కాకరకాయ 
బావా బావా! బరుకూ బరుకూ! 
తన్నులుతింటే తలకొకటి 

తల కొట్టు 


తత్తిం బిత్తం 

తత్తిం విత్తం తగడా బిత్తిం 
ఏకోపిల్ల వెలగాపండు 
మామిడిముట్టి మల్లెరాకు 
కీరకాయ బీరకాయ 
గంగిరెడ్డీ బాయికాడ 
కాలుముడువు కామాక్షీ 


ల 


Pa 


షరాషం (109) 
ఎరుపు 
చిక్కుడు పువ్వెరుపు-చిలుక ముక్కెరుపు 
చింత చిగురెరుపు - దోర పండెరుపు 
రక్కిస పండెరుపు - రాగి చెంబెరుపు 
రాచ వారిండ్లలో - మాణిక్యమెరుపు 
తానెరుపు అమ్మాయి. - తన వారిలోన 


2 

చిట్టీత పండెరుపు - చిలక ముక్కెరుపు 
చింతల్ల చిగురెరుపు - జీడి పండెరుపు 
దానిమ్మ పండెరుపు-తాంబూలమెరుపు 
తానెరుపు అబ్బాయి - తనవారిలోన 


రంగు రంగులు 
పాపల్లారా రండీ పాపల్లారా రండీ 
చక్కటి రంగు చూడండి 
గులాబి పువ్వును నేనండీ 
ఎరుపూ రంగూ నాది 
సంపంగి పువ్వును నేనండీ 
పచ్చరంగు నాదండీ 
చేమంతి పువ్వును నేనండీ 
పసుపూ రంగూ నాదండీ 
మల్లియపూవును నేనండీ 
తెలుపురంగు నాదండీ 
ఆకాశమంతా నేనండీ 
నీలం రంగు నాదండీ 


పుల్లాట 

వెనకా వెనకా - వేముల తోట 
కనకా పండ్లు - కాముని రూపులు 
మేఘా శంకులు - మెత్తని గోళ్ళూ 
దూదీ మణుగులు - దుప్పటి రేకులు 


(OS 





2 

కుచ్చుకుచ్చు పుల్ల కూరాకు పుల్ల 
దొమ్మరోడొస్తాడు దాక్కొయె పుల్ల 
దూదూపుల్ల దురాయ్‌ పుల్ల 
చూడాకుండా జాడాతియ్‌ 
ఊదాకుండా పుల్లతియ్‌ 


కొంగ 


కొంగ కొంగ గోళ్ళు 
కొరివేడితే చోకు 


కోపం మాపై వద్దు 
కొనగోళ్ళపై బెట్టు 
కొమ్మలాకూ నీరెట్టు 
కోటంత పువ్వు చూస్తేను 
జూపు నవ్వితే నవ్వు 


దొంగాట 

ఉత్తుత్తీ పళ్ళు - ఉత్రాణీపళ్ళు 

నేరేడుపళ్ళు - నిమ్మాపళ్ళు 

తోడిపిల్లలారా దొంగైన పిల్ల 

తన మొగుడి పేరేమొ తానె చెప్పాలి 
(కసూరి దొంగ) 





(ONS 


ముద్దు కస్తూరి! నీ మొగుడు పేరేమె? 
నా మొగుడి పేరొచ్చి నారింజపండు 
ఉత్తుత్తీ పళ్ళు ఉత్రాణీపళ్ళు 
నేరేడీపళ్ళు - నిమ్మాపళ్ళు 
(రమణ దొంగ) 
చిట్టిరమణా! నీ చెల్వు పేరేమె? 
నా చెల్వు పేరొచ్చి - నే చెప్పనమ్మ! 
చెప్పవా? దొంగైతే తప్పదోయమ్మ! 
నా చెల్వు పేరైతే నా చిట్టిమొగుడు 
ఉత్తుత్తీపళ్ళు ఉత్రాణీపళ్ళు 
నేరేడీపళ్ళు - నిమ్మాపళ్ళు 
(శాకుంతల దొంగ) 
శాకుంతలా! నీ చిన్ని మొగుడెవడె? 
నా చిన్ని మొగుడొచ్చి ఆ చందమామ! 


చిట్ల పొట్లకాయ 

చిట్ల పొట్లకాయ సీమ నెల్లికాయ 
గోడపుచ్చకాయ గొబ్బినెల్లికాయ 
అత్తకు పెడితే అల్లం నేతింటే బెల్లం 
కొత్త కుండల్లోని గోధుమల్లారా! 
పాలపిడతల్లోని పసిపాపలారా 
అమ్మ అమ్మ సీబిడ్డ పేరేమంటే 
నీళ్ళల్లో నిమ్మపండు 

పాలల్లో పనసపండు 

నేతిలో నేరేడుపండు 

2 

చిట్లా చిట్లా కాయా సీమనెల్లికాయా 
గోడా పిచ్చికాయా గొబ్బి నెల్లికాయా 
తాతాగుజ్బం తన్నుకుపోయె 

Mrs 


ue) స్తూ 


అవ్వ గుట్బం అడుసులో పడే 
సూదికావలెనా? దబ్బనం కావలెనా? 
వెన్నముద్ద కావలెనా? 
గారెబూరగసట్టు 

కరచుకో కామాక్షి తాతతై బొమ్మలాట 
నీవుంది సామానుల కోట 

కోటచుట్టూ బొమ్మలాట 


గోరింక 

ఓ అమ్మాయి తలమీద గోరింక 
చెప్పకు చెప్పకు చెడిపోతావు 

చెప్తే నీ ముక్కు చేదిస్తా 

దూలం నుంచి దూకిస్తా 

పందిరి నుంచి పాకిస్తా 

పట్టెడన్నం తినిపిస్తా 

కడివెడు నీళ్ళు త్రాగిస్తా 

కళ్ళల్లో కారం కొట్టిస్తా 
ఒప్పులకుప్ప 

ఒప్పులకుప్ప ఒయారిభామ 
సీలకుచ్చు వాలుమొగ్గ 

విస్తరంట ఈనపుల్ల 

సన్నవీయ్యం చాయపప్పు 

గూట్లో రూపాయి నీ మొగుడు సీపాయి 
2 

ఒప్పులకుప్పా ఒయారిభామ 
సన్నబియ్యం చాయపప్పు 

చిన్న మువ్వ సన్నగాజు 
కొబ్బరికోరు బెల్లపచ్చు 

గూట్లో రూపాయి నీ మొగుడు సీపాయి 
(రోట్లో తవుడు నీ మొగుడెవడు?) 


SON 





ఒప్పుల కుప్పా! ఒయారి భామ 
సన్న బియ్యం! చాయపప్పూ 


పాలు నెయ్యి - పాయసం పొయ్యి 


నీ మగడు తింటే - ఆనందమట్టే 
ఒప్పుల కుప్పా! ఒయారి భామా 
మినప పప్పూ - మెంతి పిండీ 

తాటి బెల్లం - తవ్వెడూ నెయ్యీ 
గుప్పెడు తింటే - కులుకూలాడీ 
నడుమూ గట్టీ - నా మాటచిట్టీ 


అల్లీ బిల్లీ 

అల్లీ బిల్లీ పెద్దమ్మా 
అల్లుడొచ్చా లెయ్యమ్మా 
సిరిచాప వెయ్యమ్మా 
సిరిగంధం పూయమ్మా 
ఆకూవక్క ఇవ్వమ్మా 

అల్లుని ముచ్చట తీర్చమ్మా 
అల్లల్లో 

కొందకు పోయి నీకోభాగం 
కుందేల్‌ దెచ్చి నాకోభాగం 


HOS 


So 
నట్టింట్లో బెట్టి అక్కకోభాగం స్ట 
నాలుక్కోసి అన్నకోభాగం 
అల్లల్లల్లల్లో ................ 
గుట్టం 


అల్లోమల్లో రాగుల మల్లో 

రాయి గదిలెరాయి (ను?) చిలుకలు గదిలె 
మున్నూటరువై గుజ్బం గదిలె 
ముంగుట బొయ్యె గుజ్బం 'పేరేం 
సలాం పైతుర్‌ హైదర్‌ గోల్‌ 
చింతబరిగెతోని చెల్లాడె గుజ్జం 

బొంత బరిగెతోని బొర్లాడె గుజ్జం 
అయిల్‌ బరిగెతోని అయిలాడె గుజ్జం 
ఈత బరిగెతోని ఇల్లాడె గుట్జిం 
ఉజ్జీలు 

ఉలవలు ఉలవలు - వేయించి 
ఉట్లునిండా పోయించి 

కందులు కందులు వెయించి 

కదవల నిండా పోయించి 

కుడుములు కూలపోసి 

అట్లు ఆరపోసి... (అంటూ తిరగకుండా 
కుడి ఎడమ (ప్రక్కలకు వంగుతూ ఆడతారు) 


గంజి కావడి 

ఉడుకుడుకు గంజి ఒక్కటే మెతుకు 
ఉదడుకుడుకు గంజి ఉచ్చలో గాడిద 
కుంచెడు గంజి ఒక్కటే మెతుకు 


చర్రు 

గట్టుమోద కోడి గవ్వల్లా కోడి 

తొక్కితే తొంభై పిల్లల్లా కోడి 

అప్పల్లారా డిప్పలు ముయ్యంది చ(ర్రు GC 
SUN 





న 


తోడు పాయసం తోడు 
తోడితే నా చెయ్యి ఐెడి 
వేడి పాయసం జుర్రు 
జు(ర్రితే నా నోరు చుర్రు 


బలాబలాలు 

చెన్నపట్నం* చెరుకుముక్క 
నీకో ముక్క నాకో ముక్క 
భీముడు పట్నం బిందెల జోడు 
నీకో వీందె నాకో బిందె 

కాశీ పట్నం కాసుల జోడు 


నీకో కాసు నాకో కాసు 


జంపాలక్క 

కోళ్లు గోళ్ళు మోకాలు చిప్పలు మొలవడ్డాణము 
సానరాయి గంధపు చెక్క పుక్కిట విడియము 
కన్నుల కాటుక పంద్లకప్పు అడ్డబొట్టు 
నిలువు బొట్టు చుక్కబొట్టు పొలకుండ 
పెరుగుకుండ నేతికుండ నూనెకుండ 
మీ పిల్లి వచ్చి మా పొయ్యిలో నుండిన 
జగడానికి వస్తునా తరిమి వేయుదునా 
జాడించే జంపాలక్క 


గోళకాయల ఆట 

ఒక్కాయ ఒక్క రెక్కాయ రెట్టి 
ముక్కాయ మువ్వ నక్నాయ నంది 
ఐదుం బొడ్డు ఆరింక తాళ 
ఎడిశా బొద్దు ఎనమాకన్ను 
తొంబా పరక తొట్టి కంగి 

<< 


వా 
చెడుగుడు 

చెట్టు కొట్టగా పాలు గారగా 

చెన్నా పట్నం దారిచ్చి దారిచ్చి 

పిట్టా పిట్టాభాయ్‌ - పిగిలి పిట్టభాయ్‌ 
నెత్తిమీద గుండు దీసి - నేలకొట్ట భాయ్‌ 
అల్‌బల్‌ చెంగల్నాడ్‌ - కీత్‌ కీత్‌ కీత్‌ 
ఎల్లెద్దు పుల్లెద్దు - కర్రెద్దు ముగుదాడు 





బల్‌ బల్‌ దారం బంతికి దారం 
వీకో దారం నాకో దారం 


చెట్టు కొట్టంగ పాలు కారంగ 
నిన్ను కొట్టంగ నీళ్ళు కారంగ 


లవంగ మొగ్గ లాంతరు తీగె 
రారా కృష్ణా రారా బాబూ 
చాట్ల నూకలు చిల్లం కల్లం 
చెట్టుమీద దయ్యం నాకేం భయ్యం 
ఎగిరి తందునా 
ఎవర్ని తందునా ఎల్ల తందునా 
sO 


మోచేతి పద్మం 

మోచేతి పద్మమ్ము పట్టేటి వేళా 
మొగ్గల్లు తామర్లు పూసేటి వేళా 
కాకతాయ పువ్వల్లు పూసేటి వేళా 
కడవలతో ఉదకమ్ము తెచ్చేటి వేళా 
చీరాయి పువ్వుల్లు పూసేటి వేళా 
బిందెలలో ఉదకమ్ము తెచ్చేటి వేళా 
సందింట దీపమ్ము పెట్టేటి వేళా 
చాకిటింట మడతల తెచ్చేటి వేళా 
ఆంబోతు రంకెల్లు వేసేటి వేళా 
ఆవు గేదల్లు వచ్చెటి వేళ్ల 

ఆంబోతు రంకెల్లు వేసేటి వేళా 
కోడళ్ళు పసుపు కొట్టేటి వేళా 
గుండిగలతో వుదకము తెచ్చేటి వేళా 
అన్నల్లు అందనా లెక్కేటి వేళా 
తమ్ముళ్ళు తాంబూలం వేసే వేళా 
బావల్లు పల్లకి చెక్కేటి వేళా 
మటుదల్లు మరి జూదమాసేటి వేళా 
ముద్దు మొహం అద్దాన్ని బోలు 

తన మొహం తామర పద్మాన్ని బోలు 
పద్మం పెట్టిన చానకు పదివేలు 
యేళ్ళు అయిదో తనం 

(ఇది కొత్తగా పెండ్లయిన ఆడపిల్లలు పాడే పాట) 


ఇంగ్లీషు మాసాలు 

జనవరి - జయం జయం 

ఫిబ్రవరి - పెండ్లికి పిలుపు 
మార్చి - మామిడి పూత 

ఏప్రిల్‌ - ఎండలు మెండు 
మె - మేడల వాడ 


(అదా 


ను, - ఆవుల మంద 
' సెప్పెంబర్‌ - చెటపటాల్‌ 
(a) లు 6 


తాన్య నా 


సో 


- జూలో సింహం 


అక్టోబర్‌ - అందర మొకటే 
నవంబర్‌ - నీకా? నాకా? | 
డిశంబర్‌ - ఢీఢిక్క 
దారాలు 


ఆదివారం నాడు అరటి మొలచినది 
సోమవారం నాడు సుడివేసి పెరిగినది 
మంగళవారం నాడు మారాకు తొడిగినది 
బుధవారం నాడు పొట్టి గెల వేసినది 
గురువారం నాడు గుబురులో దాగినది 
శుక్రవారం నాడు దాగినది పండినది 
శనివారం నాడు చకచకా గెలకోసి 
అందరికీ పంచితిమి అరటి అత్తములు 
అబ్బాయి అమ్మాయి అరటి పండిదిగో 


అంకలు 

ఒకటీ, రెండూ తమ్ముడి గుండు 
మూడు, నాలుగు తాతయ్య దగ్గు 
ఐదు, ఆరు ఏట్లో నీరు 

ఏడు, ఎనిమిది ఎగిరే గువ్వ 
తొమ్మిది, పది పద పద మన్నది. 


2 

ఒకటి, రెండు - మంచిగ ఉండు 
మూడు, నాలుగు - మాతో ఉండు 
ఐదు, ఆరు - అటుపోకుండు 
ఏడు, ఏనిమిది - ఎడవకుండు 
తొమ్మిది, పది - తొందరవద్దు 





SEO), 


ఎక్కా 


3 

ఒక్కటి ఒప్పందం - రెండూ తలిదండీ 
మూడు తిరిమూర్తి - నాలుగు వేదాలు 
ఐదు ఆయుధం - ఆరు కర్మాలు 

ఏడూ వారాలు - ఎన్నిది దిగ్గజము 
తొమ్మిది దోరాలు - పదింటి కవతారాం 


4 
వక్నమ్‌ చెక్క 
రెంటికి లెక్క 
మువ్వల ముద్దు 
నవ్వల నాగి 
అయిదరం బొడ్డ 
ఆరప గడ్డ 

ఏదు సోలింగి 
యెనమా కనమా 
తొంబై బుగ్గ 
పదేసి పావ 


5 

వొకటీ వొక్క 

రెండు రోకలిబండ 
మూడు ముత్యాల చెండు 
నాల్గు నర్సిమ్ములు 
అయిదు అనుమంతరాయడు 
ఆ రరుసుకుంట* 

యే డేడ్సుకుంట 

యెనిమి దేనుంగొద్దు” 
తొమ్మిది తోల్‌ తిత్తి 

పది పందికొక్కు 


MS 


EE 


పదకొండు పార్వతీదేవి 
పండెండు పరమేసురుడు 
1 అరుసుకుంటూ, 2 ఎనుము గొద్దు 


ఐదు వేళ్లు 

చిటికిన (వేలు చెల్లాయి 

ఉంగరం వేలు బంగారం 
నడిమిన వేలు నాయన్న 

చూపుడు వేలు నాకేసి 

బొట్టన ట్రేలు బొట్టెట్టి 

ఐదు వేళ్లు అరచేయి 

ఐదు ఐదు పది చేసి 

దణ్ణం పెడదాం దేవునికి 

2 

చుట్టాల సులభి - బొటన ట్రేలు 
కొండేల కొరివి - చూపుడు వేలు 
పుట్టు సన్యాసి - మధ్య (వలు 
ఉంగరాల భోగి - ఉంగరపు (వేలు 
పెళ్ళికి పెద్ద - చిటికెన ట్రేలు 


అమ్మా! బొమ్మా! 

అమ్మా అమ్మా - ఆటబొమ్మ 
కావాలమ్మా 

ఆటబొమ్మకు - నేను ముస్తాబు 
చేస్తాను 

పాలబువ్వ కలిపి - పాపకు పెడతాను 

నీవు నాకు అమ్మవి - బొమ్మకు నేను 
అమ్మని. 


Sra 


x 


x 





బుజ్జిమేక బుజ్జిమేక ఏడకెల్తివి? 
రాజుగారి తోటలోన మేత కెల్తిని 
రాజుగారి తోటలోన ఏమి చూస్తివి? 
రాణిగారి పూల చెట్ల సొగసు చూస్తిని 


2 

పూలచెట్లు చూసినీవు ఊరకుంటివా? 

నోరూరగ పూలచెట్లు మెసివస్తిని 

మేసివస్తే నిన్ను భటులు ఏమి చేసిరి? 

భటులు వచ్చి నాకాళ్ళు విరగగొట్టిరి 

కాలు విరిగిన నీవు ఊరకుంటివా? 

మందుకోసం నేను డాక్టరింటికెల్తిని 

మందు ఇచ్చిన డాక్టరుకు ఏమిస్తివి? 

చిక్కనైన తెల్లపాలు అందిస్తిని 

ఉన్న పాలు డాక్టరుకిస్తే యజమాని 
కేమిస్తవు? 

గడ్డి తినక ఒక పూట పస్తులుండి 
తీరుస్తా 

పస్తులుంటే నీకు నీరసం రాదా? 

పాడు పని చేయనింక బుద్ధివచ్చెనాకు 


HS 


115 


' వసంతకాలం 


వసంత కాలము రాగారాగా 
కిలకిల లాడును కీరములు 
వసంత కాలము రాగారాగా 
కలకల పూయును కలువములు 
వసంత కాలము రాగారాగా 
పికములు కూకూ అని కూయున్‌ 
వసంత కాలము రాగారాగా 
జనులకి కలుగు సంతసము 


బాలకిష్టమ్మ 

కిష్టమ్మ కిష్టమ్మ బాలకిష్టమ్మ 
పాలుపెరుగూ దొంగిలించుకుంటాడు 
యమున ఒడ్డునజేరి మురళిపట్టెడూ- 
చల్ల చల్లగ ఊది చేర బిలచేడూ- 
ఎమి విడ్డూరమో ఏ వింతొయనుచూ 
మాయ కిష్టమ్మనీ చేరుకున్నామూ - 
చల్లకడవలకెల్ల చిల్లులెట్టాడూ - 
పెరుగుపాలంతటిని పారబోశాడూ 
చూడు యశోదమ్మ చూడవోయమ్మా- 
మీ కన్న కొడుకునిక మందలించమ్మా 


అన్నదమ్ములు 

సూర్యుడు చంద్రుడు అన్నదమ్ముల్లు 
సూటిగుర్రాలెక్కి జూదమాడేరు 
అబ్బాయి తమ్ముడు అన్నదమ్ముల్లు 
లక్కపావాలెక్కి లెక్కరాసేరు 
అత్తారింటికి 

ఇల్లలికి - ముగ్గెట్టి ఆకేసి పీటేసి 
పప్పెట్టి బువ్వెట్టి పాలోసి పెరుగోసి 





os 
అత్తారింటికి దారెటంటే 


కిత కిత కిత కిత కిత కిత 
కిల కిల కిల కిల 


ఈశ్వరుడు 
లోకమ్మ వారికీ రొండు కన్నుల్లు 


లోకరక్షక నీకు వేయికన్నుల్లు 
ఇద్దరు పెండ్లాలు ఈశ్వరుడనీకు 
పలువరుస చక్కనిది పార్వతీదేవి 
కన్నులు చక్కన్న కనకదుర్గకును 
ఇద్దరు పెండ్లాము లేలయ్య నీకు 
ఎద్దెక్కి తిరిగేవు ఈశ్వరుడనీవు 
బిచ్చమెత్తిందాక బిడ్డలకు లేదు 
అడిగి తెచ్చిందాక ఆకలేలేదు 
దోసపళ్ళు 

త్రోవలో ఒకరాజు తోటేసినాడు 
తోటలోపలపండ్లు దొర్లుతున్నావి 
దొర్లుతున్నవి తియ్యదోసపండ్లన్ని 
ఆ పండ్లు పంపాడు ఆరగించంగ 
తింటేను తియ్యదోసపండ్లే తినాలి 
కంటేను కొడుకుల కానే కనాలి 
కంటేను కొడుకుల కాన్సే కనాలి 
అందితే అన్నతో వియ్యమందాలి 
అందితే అన్నతో వియ్యమందాలి 
ఆడితే వదినతో జగడమాడాలి 


నేతింటే బెల్లం 

చిట్ల పొట్లకాయ 

సీమ నెల్లికాయ 

గోడ పుచ్చకాయ 
షం 


వర 


ని 


గొబ్బి నెల్లికాయ 

అత్తకు పెడితే అల్లం 

నేతింటే బెల్లం 

నీ బిడ్డపేరేమి? 

కొత్తకుండల్లోని గోధుమల్లారా! 

పాలపిడతల్లోని పసిబిడ్డలారా! 

అమ్మ అమ్మ నీ బిడ్డపేరేమంటే 

నీళ్ళల్లొ నిమ్మపండు 

పాలలో పనసపండు 

నేతిలో నేరేడుపండు 

హూత్‌ 

ఉడతా ఉడతా హూత్‌ 

ఎక్కడి కెళ్ళావ్‌ హూత్‌ 

కానూరెళ్ళా నూత్‌ 

ఏమి తెచ్చావ్‌ హూత్‌ 

కందులు తెచ్చా హూత్‌ 

ఎక్కడి కెళ్ళావ్‌ హూత్‌ 

ఏలూరెల్లా హూత్‌ 

ఏమి తెచ్చావ్‌ హూత్‌ 

బెల్లము తెచ్చా హూత్‌ 

ఎవరికిచ్చావ్‌ హూత్‌ 

అబ్బాయికెట్టాను హూత్‌ 

గుమ్మాడి 

గుమ్మాడమ్మ గుమ్మాడి 

ఎవూరెళ్ళింది గుమ్మాడి 

ఎమి తెచ్చింది గుమ్మాడి? 

ముంగందెళ్ళింది గుమ్మాడి 

ములక్కాయ తెచ్చింది గుమ్మాడి 
SDK 


గో 
పుసులూరెళ్ళింది గుమ్మాడి 
పూలుపూసింది గుమ్మాడి 
ఏలూరెళ్ళింది గుమ్మాడి 
వెలక్కాయ తెచ్చింది గుమ్మాడి 
కాసలూ రెళ్ళింది గుమ్మాడి 
కాయలు కాసింది గుమ్మాడి 
పండ్లు తెచ్చింది గుమ్మాడి 
పాపాయికిచ్చింది గుమ్మాడి 


బువ్వ 

చేతులు కడిగి అరటాకేసి 
పప్పు పెట్టి బువ్వపెల్టి 
కూరవేసి నెయ్యెసి 
చారోసి మజ్జిగోసి 
అత్తారింటికి దారేదోయ్‌? 


అంబలికొండకి చల్లేదోయ్‌...? 


గోరింక 

ఓ తాయిలారి నెత్తిమీద గోరింక 
చెప్పకు చెప్పకు చిట్టివాప 
చెబితే నీముకు కోయిసా 

పంది మీద నుంచి పాకిస్తా 
దూలం మీద నుంచి దూకిస్తా 


ఒకటే తుమ్ము 
చందమామ చీరగట్టి 
సన్నబియ్యం ఒళ్ళోపోసి 
అమ్మా నను చిన్నదాన్ని 
అల్లుడు వస్తే అంపబోకు 
మామవస్తే మళ్ళీ రమ్మను 
చద్దీకట్టా గుడ్డ లేదు 
McD 


117 rou 
Tes పొదూలేడు 3 
ద S$ 


ఇరుగు పొరుగు అక్కల్లారా 
ఒకటే తుమ్ము ఆంచి! 





సిపాయి 

ఒప్పుల కుప్ప ఒయ్యారి భామ 
సీలకుచ్చు వాలుమొగ్గ 

విస్తరంట ఈన పుల్ల 

సన్న బియ్యం చాయ పప్పు 

గూట్లో రూపాయి నీ మొగుడు సీపాయి 


| 
' 
| 
| 





మారాజు 

చిక్కుడాకు మీద చిలుక వాలింది 
చిలకెక్కి ఓరాజు చిక్కి ఉన్నాడు 
అరిటాకు మీద హంసవాలింది 
హంసెక్కి ఓరాజు అమిరి ఉన్నాడు 
కొబ్బరాకు మీద గోరవాలింది 
గోరెక్కి ఓ రాజు కోరి ఉన్నాడు 
మామిడాకు మీద మంచు వాలింది 
మంచెక్కి ఓరాజు పొంచివున్నాడు 


జడుపు 

నూకలు పెడతాను మేకలు గాస్తావా? కాస్తా! 
పెద్దపులి వస్తే జడవవు గదా? జడవను! 
చిజతపులి వస్తే జడవవు గదా? జడవను! 
ఎలుగుబంటి వస్తే జడవవు గదా? జదవను! 
సివంగి వస్తే జడవవు గదా? _జడవను! 
తోడేలు వస్తే జడవవు గదా? _జడవను! 
నేవస్తే జడవవు గదా? 

(ఇది చెప్పి కళ్ళలో ఊదవలెను; బిడ్డ కన్నులు 
మూసుకొనును) 

జడిసినావులే అమ్మా జడిసినావు!! 


SHO), 


మా ue ౭న 


నా పేరు జమీందారు నిర్మలపట్నం బొమ్మల పలకలు 
తే అనుకు ఈక నీకో పలకా నాకో పలకా. 
కాకీ నీకు కడియాలిస్తే బంగినపల్లీ మామిడి పండ్లూ 
కడియాలెత్తి అహహా నీకో పండూ నాకో పండూ 
అమ్మనాకు అటుకులు పెడితే ఇస్తానుండూ తెచ్చేదాకా 
అటుకులు యెత్తి పంతులకిస్తే చూస్తూవుంటా ఇచ్చెదాకా 
పంతులు నాకు పారం చెపితే చెన్నపట్నం అ చెరుకుముక్క 
పాఠం మామకు చదివినిపిస్తే | చెన్నపట్నం, చెరుకుముక్క 
మామ నాకు పిల్లనిస్తే నీకోముక్క నాకోముక్క 
పిల్లపేరు మల్లిమొగ్గ భీమునిపట్నం, బిందెలజోడు 
నా పేరు జమీందారు నీకోబిందె, నాకోబిందె; 
బొమ్మరిల్లు కాళీపట్నం కాసులజోడు 
చిట్టి చిట్టి మిరియాలు నీకోకాసు, నాకోకాసు 
చెట్టుక్రింద బోసి ఉష్‌! 
పుట్టామన్నూ తెచ్చి నూకలు పెట్టెద ఏకులు వడకు 
బొమ్మరిల్లు గట్టి రూకల నిచ్చెద మేకలు కాయి! 
బొమ్మరింట్లో పిల్ల పుడితే అటుకులు పెట్టెద ఆవులు మేపు 
బొమ్మతలకు నూనెలేదు బెబ్బులి వచ్చిన బెదరవుకాదా! 
బొమ్మవిడ్డకి నెయ్యిలేదు చిరుతలు వచ్చిన ఏద్వవు కాదా! 
అల్లావారింటికి మజ్జిగకు వెళితే ఎలుగు వచ్చిన ఏడ్వవు కాదా! 
ఆళ్ళావారి కుక్క భౌ మంది ఎంతటి ధైర్యము ఇటు చూడు 
కాళ్ళాగజ్జలు గళ్ళుమన్నాయి మరి 'ఊష్‌' అంటే ఉలిక్కిపడ్డావే! 
చంకాపిల్ల కారుమంది బొట్ల బొట్లా సీరా గట్టీ 
అల్లీబిల్లీ పాట బొట్ల బొట్లా సీరా గట్టీ 
కొండాపల్లీ కొయ్యా బొమ్మా బోనగిరికీ నేనే వోతే 
సీకో బొమ్మా నాకో బొమ్మా బోనగిరీ బోయీ నా కొడుకూ - ఓ 
నక్కాపల్లి లక్కా పిడతలు నందగిరి రంగయ్యా మాంవా 
)కో పిడత నాకో పిడత బొట్టు దించీ మెరుగూ పెట్టేనే! 
స్త భో 


St 


YS 


[రా 


కడవ మీదా కడవా బెట్టి 
కాకినాడకు నేనే పోతే 

కాకినాడా కాపు కొడుకయ్యో - ఓ 
నందగిరి రంగయ్యా మామా 
కడవ దించీ కన్నూ గీటేనే! 





సేదే బాయి 


సెంగన్న బాయి 

మా తాత తొగిచ్చిన 
మంచిసీళ్ళ బాయి 
మా నాయన కట్టిచ్చిన 
నందన్న బాయి 


తాగేకి నీళ్ళు లేవు 
తందన్న బాయి. 


గోళకాయలాట 


ఒక్కింలాం కొక్కి - రెండాం రొట్టె 

మూడుం మువ్వ - నాలుగు నంది 

ఐదర బొండాం - అరక్క ధారా! 

ఏడిపే బొద్దు - ఎడమాకన్ను 
MCT 


@ అ 


తొమ్మా బుడగా - తొట్టికి లగ్గం 
సోప్‌ నకాముకాల్‌ - ఆదూల్‌ బెదూల్‌ 
పేరే బనాన్‌ చట్‌ఫిట్‌ కాసుకో 


గఛ్రకాయలాట 

కాయపెట్టుదాని కుచ్చు బంగారు కుచ్చు 

కాయనాతో ఆడినది సంగాతపడుచు 

కాయమూడవదమ్మా ముక్కాల పేట 

కాయనాలగవదమ్మా నల్లాని పూస 

కాయ అయిదవదమ్మా అమ్మన్నకాయ 

కాయ యేడవదమ్మా నాకాయ 

యెత్తిపట్టి కట్టు 

బిళ్ళం గోడు 

గోడీ బిళ్ల! సూటి బిళ్ల! 

కాను బిళ్ల! కంచా బిళ్ల! 

మాను బిళ్ల! మక్కే బిళ్ల! 

సాను బిళ్ల! చక్కని బిళ్ల! 

కోను బెట్టి! సూను పెట్టి 

సాచి కొట్టి! గోచీ పెట్టి! 

అంగట్లో! ఆమట్లో! 

కర్రతో కొల్చి! బుర్రతో గుణించి! 

వద్దంటే : కద్దంటే : 

సాటి తగవులతో : గోటు తీర్పులతో 

కంటి మంది : సొంటి పిక్క చాలలేని 

టెంకాయ: 

ఓనమాలు - కాక్కాలు - ఓడిన దొంగ! 
పాటి మీద కొంగ 

కూతెట్టి పోయి : లాలా! అరా 

లాక్కురా! మిడక్కురా! గూటీబిళ్ల : 

థూబొద్దు శ 





చింతమాని తొజ్బలోన 
చిలుకలున్నవీ చిలుకలున్నపీ 
చిలుకలకీ చిలుకలకీ 

చిన్న కృష్ణుడు కావలున్నడూ 
ఆరెండి అడవిలోన 
ఆవులున్నవీ ఆవులున్నవీ 
ఆవులకీ ఆవులకీ 
బాలకృష్ణుడు కావలున్నడూ 
మిట్టాల కోనలోన 
మేకలున్నవీ మేకలున్నవీ 
మేకలకీ మేకలకీ 
మేనమామ కావలున్నడూ 
దున్నిండె చేనిలోన 

దూడ లున్నవీ దూడ లున్నవీ 
దూడలకీ దూడలకీ 
దుప్పికొమ్ము కావలున్నదీ 
పాసిండె చేనితోన 


AC 


పాములున్నవీ పాములున్నవీ 
పాములకీ పాములకీ 
పరమెసుడు కావలున్నడూ. 


2 

తాటాకు బొమ్మకు కాటుకబొట్టు వెట్టి 
చీర సింగారించి పోతు చేశారు 
గాజుపూసల పేరు మెళ్ళో వేసారు 
గౌరీ కళ్యాణాల రేఖ దిద్దారు 
పానకం బిందెలు సిద్ధపరచారు 
పాప పేరంటాళ్ళు కాచుకున్నారు 
లకృ్కపిడతలో అన్నం ఉడికిపోయింది 
పెళ్ళికూతురు మామ కట్నాలకోసం 
చింతగింజల లెక్కపెట్టి దాచాడు 
ఉత్తి వుత్తి అలజడి జరిగిపోతుంది 
ఉత్తుత్తి బాజాలు మోగుతున్నాయి 
కబురుమీదా కబురు వెళ్ళిందిగాని 
పెళ్ళికొడుకులవారు తిద్ది రాలేదు. 


ళ్‌ 





రా 








చిట్టి బొమ్మలపెండ్లి చేయవలెనన్న 
శ్రీ రెండు వాకిళ్లు శ్రీతోరణాలు 
గాజు స్తంభాలనే బూజంబుబుడ్లు 
అరటి స్తంభాలనే అమర పెళ్లరుగు 
చిన్నన్న పెట్టాడు పెద్దల సొమ్ము 
పెద్దన్న పెట్టాడు పెద్దల సొమ్ము 
నాయన్న పెట్టాడు నానుతోపుస్త 
నాయక్క పెట్టింది పసుపాడు పళ్లెంబు 
పసుపాడు పళ్లెములో పచ్చనక్షితలు 
పచ్చనక్షితలోనే పుట్టినిల్లు 
ముత్యాలు కూర్చిన ముక్కాలిపీట 
రుద్రుడు మీనాన్న కూర్చుండగాను 
పచ్చల్లు చెక్కన్నా పట్టెపంచెమ్మ 
పార్వతి మీ తల్లి పాలివ్వతగును. 


వాన దేవునికి ప్రార్థన 

వానదేవుడా! వానదేవుడా! 

వానల్లు కురిపించు! వానదేవుడా! ॥వా॥ 
కప్ప తల్లీ నీళ్లాడె 

కడవల నిండా నీళ్లొచ్చె 


మొర్రో వానదేవుడా! 11వా॥ 


[కళా 


ఈగ తల్లీ నీళ్లాడె 

వీథుల నిండా నీళ్లొచ్చె 

మొ(రో వాన దేవుడా! వె 
దోమ తల్లీ నీళ్లాడె 

దొరువుల నిండా నీళ్లొచ్చె 

మొ(రో వాన దేవుడా! 
చేప తల్లీ నీళ్లాడె 
చెరువుల నిండా నీళ్లొచ్చె 
మొ(రో వానదేవుడా! 
తూరుపున మొయిలపట్టి వాన దేవుడా! 
తుంపరలు రావాలి వానదేవుడా! 1॥వా॥ 


బూచాడు! 
బూచాడమ్మా బూచాడు - 
బుల్లి పెట్టెలో ఉన్నాడు. 
కళ్ళకెపుడు కనపడడూ - 
కబురులెన్నో చెపుతాడు ॥బూచా 
గురుగురుమంటూ గోలెడతాడు 
హల్లో అని మొదలెడతాడు 
ఎక్కడవున్నా ఎవ్వరినైనా - 
పలుకరించి కలుపుతాడు 1[బూచా॥ 
తెలుగు తమిళ హిందీ కన్నడ 
భాషా భేదాలెరుగనివాడూ 
కులముమతము జాతేదైన-గుండెలు 
గొంతులు ఒకటంటాడూ ॥బూచా।! 
ఢిల్లీ, మద్రాస్‌, హైద్రాబాద్‌, రష్యా, 
అమెరికా, లండన్‌, జపాన్‌ ఎక్కడికైనా 
వెళుతుంటాడూ, ఎల్లలు మనకు 
లేవంటాడూ ఒకే తీగపై నడిపిస్తాడూ, 


ఒకే ప్రపంచం అనిపిస్తాడు ॥బూచా॥ 


- బడి పంతులు సినిమా 


ne ల = ల సా 


SUN 


సకం 





C 
నో 


తెలుగు దేశం నలుమూలల గల కైస్తవ బాల, బాలికలు పండుగ సందర్భాలలో, వేడుకలలో హాయిగా 
పాడుకొని ఆనందించే గేయాలు కొన్ని ఈ దిగువ అందజేస్తున్నాం. 


1 

చిన్ని తమ్ముడ, చెల్లీ - యేసు కడకు రా 
నిన్ను ఆయన (పేమించెను - జాగు చేయక రా 
నీవ: చెసిన తప్పంతా - నిజముగ - ఒప్పుకొంటే 
నీవు చేసిన తప్పంతా - యేసు నొద్ద - చెప్పుకొంటే 
నిన్ను ఆయన మన్నించి - చేర్చుకొంటాడు 
నన్ను ఆయన మన్నించి - చేర్చుకొంటాడు 
మనలనాయన మన్నించి - చేర్చుకొంటాడు 


2 
ఢుంఢుంఢుంఢుంగుం - మేళం కొట్టి 
ఢం ఢం ఢం ఢం ఢంఢధం - తాళం తట్టి 
హల్లెలూయ పాట పాడి - ఆనందంగా ఆడుదును 
దేవుని గొజ్రెపిల్ల రక్తములో - 

పాపమంత పూర్తిగ కడిగివేసెను 


కధా 


దిగులే లేదుగా - కన్నీరే లేదుగా 

ప్రభు యేసు ఇచ్చెను - క్రొత్త 
జీవితం-సాక్షిగ జీవింతును, ఫలించుచు 
3 

చిన్న చిన్న పాప - నీవు యేసు గూర్చి చెప్పు 
నా ముద్దు పాప - యేసు (పేమ గూర్చి చెప్పు 
నడకలోను చెప్పు - అట్లాఉన్నపుడు చెప్పు 
నాన్నకు నీవు చెప్పు - ప్రియ అమ్మకు నీవు చెప్పు 
చిన్న చిన్న పాప - నీవు యేసు గూర్చి చెప్పు 
నా ముద్దు పాప - యేసు ప్రేమ గూర్చి చెప్పు 
అన్నకు నీవు చెప్పు - ప్రియ తమ్మునికి చెప్పు 
అంకుల్‌కు చెప్పు - ఆంటీకి కూడ చెప్పు 
చిన్న చిన్న పాప - నీవు యేసు గూర్చి చెప్పు 


STINK 





నా ముద్దు పాప - యేసు ప్రేమ గూర్చి చెప్పు 


చెప్పు - నీవు చెప్పు - చెప్పు - నీవు చెప్పు 
4 

బెబిలె గ్రంధము - అది జీవి గ్రంధము 
దేవుడిచ్చిణ శ్రేష్ట గ్రంథము 

ఓదార్చు (గంధము - మనల మార్చు గ్రంధము 
దేవుని కడకు చేర్చు (గంధము 

మార్గమంతట - మనతో నుండును 

మనకు దీపమై నడిపించును 


జీవ గ్రంధము - పరిశుద్ధ గ్రంధము 
దేవుడిచ్చిన శ్రేష్ట గ్రంధము 

ఓదార్చు గ్రంధము - మనల మార్చు గ్రంధము 
దేవుని కడకు చేర్చు (గ్రంథమూ... 


5 

విజయ శిఖరము - ఎక్కవలెనా? 
ఉన్నత స్థితికి - చేరవలెనా? 
మార్గము ఇదిగో - తెలుసుకో 
జయవీరుడవై - నీవుండుటకు 
రయమున రమ్మని నాయకుడేనసు 
ప్రీతితో పిలుచుచుండె నిన్ను 
అనుదినం - యేసుని పాదము చేరి 
మానక నీవు ప్రార్థించిన 

సాక్షిగ నిన్ను మార్చును 

వెలుగు దీపముగ చేయును 
వెలుగు దీపముగ చేయును 


6 

చిట్టి తమ్ముడ చెల్లి - భయపడకు 

రాజు యేసు నీకు - తోడుండును 

దుఃఖము - కష్టము - నిన్ను బాధపెటిన 

యేసును నమ్మి - వేడుకొన్న - చాలు 

అవి అన్ని తొలగి పోవును - భద్రముగ నుందువు 
AND 


7 Ws 
కుకుకుకుకూ అంటూ కమ్మగ పాడే కోయిలా 
కు క్కూకూ - పాటలు నీకు నేర్చినదెవరో చె 
ఇంపైన ఈ పాటలు నాకు రాజు యేసు నేర్షెన్‌ 
ఆయన కీర్తిని పాడి పాడి సాక్షిగ ఎగిరెద హాయిగ 


కుకుకుకుకూ అంటూ కమ్మగ పాడే కోయిలా 
కు క్కూకూ - పాటలు నీకు నేర్పినదెవరో చెప్పు 





కాజా బువా ఇటావా చం ఆజా లాలా రాడా నా ఖ్‌ శ 


రెక్కలు చాపి, పింఛము విప్పి నాట్యమాడే నెమలీ 

అందమైన నీపై వస్త్రాన్ని ఇచ్చిన దెవరో చెప్పు 

సుందరమైన ఈ వస్త్రం - యేసు నా కి 

ఆయన కీర్తిని పొగడి పొగడి - సాక్షిగ - 
నాట్యమాడెదను 


కుకుకుకుకూ అంటూ కమ్మగ పాడే కోయిలా 
కుక్కూకూ - పాటలు నీకు నేర్పినదెవరో చెప్పు 


8 
సాక్షిగా జీవించెదము - లోకములో 
సాక్ష్యం చెప్పి ఆనందింతుము - అనుదిన జీవితంలో 


సువార్త నౌకను పయనింపు జేతుము 
ఎత్తుదుము జయ జెండ గగన వీధిలో 
సిలువ గీతాలతో నింపుదు భూమిని 
ప్రసరింపజేతుము యేసు ప్రేమ తేజము 
చాటెదము ప్రభు ప్రేమను ప్రజలకు 
మారనిదా ప్రియుని (పేమ నిజమే 
బ్రతికెదమా ప్రియుడేసుని కొరకే 

ఇదే మా తీర్మానం - మా విశ్వాసము 


ఇ. నాలాల క 





కడవరి దినములివి - బహు విపరీతము 

ప్రభు రాకడకివి సూచనలు 

ఈ అంత్య దినములలో బాలల నోళ్ళు తెరచి 

స్తుతినొందు మా దేవా, హల్లెలూయా - జై క్రీస్తు 
లాగ్‌ 


అక్కా 


9 

రాజులకు రాజు నీవే - మా దేవా 
రాజులకు రాజువ - తేజో మయుడవు 
పూజింతుమయ్య నిన్నె -పుణ్యాత్ముడవని 
కనకసాంబ్రణి భోళము - కానుకలియిగో 
ఘనముగా నిచ్చుచుంటిమి - కానుకలియిగో 
ఘనముగా నిచ్చేడి - వినయ కానుకలను 
మనస్సారా గై గొని - మమ్మ దారింపుము 
తారమార్గము చూపగా - మేమందరము 
తన్మయమైపోతిమి 

ధరణిలో నీకంటే - ధన్యుండింకెవ్వరయ్య 
రయముగా మా పై నీ దయ చూపి బ్రోవుమా 


ముక్తి దాతువు నీవని - ముదముతో మేము 
భక్తి కల్టి చేరితిమ్‌ 

శక్తి కల్గియున్న - శాంతి మూర్తివి నీవే 
శరణు జొచ్చితిమయ్య - మరుమభోకింకనయ్య 


10 

అల్లదేవేకువైన తారదే - అల్లదే క్రీస్తు జన్మ తారదే 
అల్లదే తూర్పు దిక్కు తారదే 

ఆకాశమందు వెలుగు చూడుడి 

ఆ వింత పిలుపు నాలకించుడి 

దావీదు పురమున రక్షకుండు పుట్టెను 
ఆయనే (ప్రభువైన క్రీస్తను 

ఆ మరియ (ప్రసవ దినము నిండగా 

ఆ క్రీస్తు బాలుడేసు కలుగగా 

స(తమందు స్థలము లేక పుత్రుడైన యేసుని 
పశుల తొట్టి పొత్తి గుడ్డ నుంచగా 

ఆ రాత్రి వెళ్ల మంద కాయుచు 

ఆ రాత్రి గొల్ల లెల్ల గాంచుచు 

రాత్రి వెలుగు చూచిరి శాస్త్రమంత తరచిరి 
యూదుల రాజు జన్న చాటిరి 


MS 


(122) 


భూలోక దిగంతముల ్రైస్తవా 

ఈ మంచి వార్త నెల్ల చాటవా 

యేసుక్రీస్తు పుట్టెను - బెళ్లెహేమునందున 
హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ 
11 

ప్రభు జన్మ దిన మీ రోజు 

ప్రపంచ రక్షకుడీ రాజు 

ప్రతి వ్యక్తికిని శ్రీ యేసు 

ప్రశస్త జీవిత మొనగూర్చు 

నరరూపంబున నరుదెంచాడు 
పరలోకంబును మరి విడిచాడు 
మరియగర్భమున నుదయించాడు 

మనకు దేవుడై వెలిచాడు 

బెత్లె హేము పట్నమందున 

కసువున్న పశుశాల యందున 

పొత్తి గుడ్డలను బొందికి చుట్ట 

రాతి తొట్టెలో పరుండీ 


పరిశుద్ధుండీ మరియ సుతుడు 
నీతి సూర్యుడై ఏతెంచాడు 

చేరి యాదవులు (మొక్కేరు 
జ్ఞానులు కానుక లిచ్చేరు 


ఆ లాగునన్‌ మనమందరము 
ఆ యేసునే స్తుతి యింతం 
జాలి పరుండా (ప్రభువుని వేడి 
విలువైనట్టి కానుకలిద్దాం 


i2 

క్రిస్మస్‌ క్రిస్మస్‌ హల్లెలూయా 
యేసు ప్రభువు పుట్టెను 
పాప చీకటి తొలగి పోయి 
వెలుగు కానవచ్చెను 


జా 


న). 


(1 


ర్క 


క్షా 


గొల్లలెమి జ్ఞానులేమి 
వెలుగును చూడ వెళ్లిరి 
చూచి వెళ్లి సంతోషించి 
శుభవార్త మానం చాటిరి. 


ఓహో మిత్రులారా మీరు 
వెలుగు చూడ వెళ్లిరా 
చూచి వెళ్లి సంతోషించి 
శుభవార్త మానం చాటిరా 
చిన్న వాడు లెదిగి పోయి 
లోక మంత చాటేను 
చీకటిలో కూర్చున్న వారిని 
వెలుగు లోనికి తెచ్చేను 


13 
చింత లేదిక యేసు పుట్టెను 
వింత గను బెత్లె హేమందున 


చెంత జేరనురండి సర్వ జనాంగమా 
సంతసమొందుమా 


దూత తెల్పెను గొల్లలకు 

శుభవార్త నాదిసంబు 

వింతగా ఖ్యాతి మీరగ వారు 
యేసును గాంచిరి స్తుతులొనరించిరి 


చుక్క గనుగొని జ్ఞానులెంతో 

మక్కువ తోనా ప్రభుని గనుగొన చక్కగా 

బెత్లెహేము పురమున జొచ్చిరి 

కానుక లిచ్చిరి 

కన్య గర్భమునందు బుట్టెను 

కరుణ గల రక్షకుడు క్రీస్తుడు 

ధన్యులగుటకు రండి 

వేగమే దీనులై సర్వ మాన్యులై 
HOS 


( 


————-550R 


పాప మెల్లను పరిహరింపను 

పరమ రక్షకుడవతరించెను 

దాపుజేరిన వారికిడుగడు 

భాగ్యము మోక్ష భాగ్యము 

14 

నీ కొక తెల్లంగి నా కొక తెల్లంగి 

దైవ పిల్లల కొక తెల్లంగి 

మోక్షంలో నేను మోక్షం చేరగా 

తెల్లంగి ధరించగా చుట్టూ చుట్టు తిరిగి చచ్చెదన్‌ 














నీ కొక వాయిద్యం నాకొక వాయిద్యం 
దైవ పిల్లల కొక వాయిద్యం 


మోక్షంలో మోక్షంలో నేను మోక్షం చేరగా 
వాయిద్యం ధరించగా చుట్టు చుట్టు తిరిగి వచ్చెదన్‌ 


నీ కొక కిరిటం నాకొక కిరీటం 
దైవ పిల్లల కొక కిరీటం 


మోక్షంలో మోక్షంలో నేను మోక్షం చేరగా 
కిరీటం ధరించగా చుట్టు చుట్టు తిరిగి వచ్చెదన్‌ 


15 

యేసుంభజే యేసుంభజే 

మన యేసుడు వస్తున్నాడు యేసుంభజే 
ఊరుఊరు తిరిగినాడు మన ఊరికి 
వస్తున్నాడు యేసుంభజే 

వీధి వీధి తిరిగినాడు మన వీధికి 
వస్తున్నాడు యేసుంభజే 

ఇల్లు ఇల్లు తిరిగి నాడు మన ఇంటికి 
వస్తున్నాడు యేసుంభజే 

చిన్న పిల్లలను నా యొద్దకు 
రానియ్యుడి అంటున్నాడు 

వారిని ఆటంక పర్చవద్దు అంటున్నాడు 
ఆ లాంటి వారిదే పరలోక రాజ్యము 





అయంగ్నో 





తెలుగు బాల సాహిత్యంలో ఎదిగిన ఒక విచిత్రమైన ప్రక్రియ తొక్కు పలుకులు. మిగతా భారతీయ 
భాషలలో ఈ విధమైన ప్రక్రియ ఉన్నట్లు బాలసాహిత్య చరిత్రలో కానరాదు. ఈ ప్రక్రియను తొలిసారిగా 
గృహలక్ష్మి మాసపత్రిక ఆదరించి ప్రోత్సహించింది. ఒక పదం చివర నొక్కి పునరుక్తితో మరో పదం 
సృష్టించడం ద్వారా తొక్కు పలుకులు ఏర్పడతాయి. కొత్త పదాలు త్వరగా నేర్చుకోడానికి, పలకడానికి 
తద్వారా భాషా జ్ఞానం, విజ్ఞానం పెంచుకోడానికి ఇవి ఎంతగానో వినియోగిస్తాయి. ఉత్సాహాన్ని కలిగిస్తాయి. 


రారా - చెక్క పెట్టె - 
ఏమిరా? ఏమి చెక్క? 
బండి అ - జాజి చెక్క - 
ఎమి బండి? ఏమి జాజి? 
పెట్టె బండి - సన్నజాజి 
ఏమి పెట్టె? 


ఇలా కొండవీటి చాంతాడులా సాగిపోతూ ఉంటాయి. 


ఆపదలచుకున్నప్పుడు ఆపవలసిందేగాని అంతం లేదు. ఇందలి పదాలు దొంతర ప్రత్యేకంగా 
గమనించదగింది. తెలుగు భాషకు ప్రత్యేకంగా అబ్బిన తెలుగు సొమ్ములు ఈ తొక్కు పలుకులు. కె ఎన్‌ 


కీసరిగారి గృహలక్ష్మి” మాసపత్రికలోను, న్యాయపతి రాఘవరావుగారి “బాల పత్రికలోనూ తొక్కుపలుకులు 
అపారంగా వచ్చాయి. 


అ —————————— ని 


Hoss 
పండమ్మ పండు 
పండమ్మ పండు! 
ఎమి పండు? మామిడి పండు 
ఎమి మామిడి? ముంత మామిడి 
ఎమి ముంత? ఆముదం ముంత 
ఏమి ఆముదం? వంట ఆముదం 
ఎమి వంట? పిండి వంట 
ఏమి పిండి? సున్ని పిండి 
ఎమి సున్ని? మినప సున్ని 
ఎమి మినప? పెద్ద మినప 
ఎమి పెద్ద? బడి పెద్ద 
ఏమి బడి? వీధి బడి 
ఏమి వీధి? సంత వీధి 
ఏమి సంత? గొడ్ల సంత 
ఏమి గొడ్లు? బర్రైెగొడ్లు 


వనలక్ష్మి 





ఏమేమిటా తోట? అరటీల తోట 
ఎట్లాంటిదా తోట? యిట్లాంటి తోట 
వేసేమురా తోట వేసంగి తోట 
మంచిదిరా తోట మామంచి తోట 
లేతాదిరా తోట పువ్వుల్ల తోట 


ACD 


పీపీలురా తోట పిందిల్లు తోట 
కాయాలిరా తోట కదళీల తోట 
పండాలిరా తోట భాగ్యంపు తోట 
చూడాలిరా తోట చోద్యంపు తోట 


ఏరుకో ఏరుకో 

కాశీపట్నం - కాసులపేరు 
నీకో పేరు - నాకో పేరు 
చెన్నపట్నం - చెరుకుముక్క 
సీకో ముక్క - నాకో ముక్క 
భీమునిపట్నం - బిందెల జోడు 
నీకో జోడు - నాకో జోడు 
బొంబాయి పట్నం - బొమ్మల జోడు 
నీకో బొమ్మ - నాకో బొమ్మ 
లక్కవరం - లక్కపిడతలు 

నీకో పిడత - నాకో పిడత 
చెట్టు క్రింద రత్నాలు 

ఏరుకో ఏరుకో. 


ఆవు పాలు 

ఎచటికి పోతివి - ఊరికి పోతిని 
ఏ వూరికి - పచ్చలూరికి 

ఎమి పచ్చ - ఆకుపచ్చ 

ఏమి ఆకు - అరటి ఆకు 

ఏమి అరటి - కర్పూర అరటి 
ఏమి కర్పూరం - రస కర్పూరం 
ఏమి రసం - మిరియం రసం 
ఏమి మిరియం - తోక మిరియం 
ఏమి తోక - కుక్క తోక 

ఏమి కుక్క - తెల్ల కుక్క 


Rr), ( 





శా 

ఏమి తెల్ల - వాలు తెల్ల 
ఏమి పాలు - ఆవు పాలు 
పళ్ళమ్మ పళ్ళు 

ఏం పళ్ళు మామిడి పళ్ళు 
ఏం మామిడి నర మామిడి 
ఏం నర సేరున్నర 

ఏం సేరు కర్రసేరు 

ఏం కర వెదురు కర 
ఏం వెదురు పచ్చ వెదురు 
ఏం పచ్చ ఆకుపచ్చ 

ఏం ఆకు చిగురుటాకు 
ఏం చిగురు చింత చిగురు 
ఏం చింత పాప చింత 
ఎం పాప కన్నుపాప 

ఎం కన్ను నెమలికన్ను 
ఎం నెమలి మొగ నెమలి 
ఎం మొగ (గ్రామం మొగ 
ఎం (గ్రామం సంగ్రామం 


రారు బారు 

)మి బారు చీమల బారు 
)మి చీమ గండు చీమ 
మి గండు పిల్లి గండు 
)మీ పిల్లి నల్ల పిల్లి 

మె నల్ల కారునల్ల 

'మీ కారు పట్టుకారు 
మి పట్టు నారపట్టు 

మి నార గోగునార 


(28) 


చెంప పెట్టు 

థిమిత థిమిత ఏమి థిమిత 
పసుపు థిమిత ఎమి పసుపు 
వంట పసుపు ఎమి వంట 


పిండి వంట ఎమి పిండి 
తెలక పిండి ఏమి తెలక 
గొరై తెలక ఎమి గొరై 
పాల గొర్రై ఏమి పాలు 


జెముడు పాలు ఎమి జెముడు 
పాత జెముడు ఏమి పొత 
గోచి పాత ఏమి గోచి 
పట్టు గోచి ఏమి పట్టు 
చెంప పట్టు 

కంబళి బొంత 

ఎనుగమ్మా ఏనుగు 

ఏనుగు? మదపుటేనుగు 
మదం? ఆముదం 
ఆముదం? చిట్టాముదం 
౦ చిట్టి? నెయ్యిచిట్టి 

౦ నెయ్యి? పేరి నెయ్యి 
౦ పేరు? గుళ్ళపేరు 

౦ గుళ్ళు? సరిగుళ్ళు 
ఏం సరి? దాసరి 


MEE OE స 


f= 


ఎం దాసు? కాళిదాసు 
ఏం కాళి? భద్రకాళి 
ఏం భద్ర? తుంగభద్ర 
ఏం తుంగ? పాలతుంగ 
ఏం పాల? బ(రైపాల 


Sa 


Pa 


Xo (129) 


ఏం బర్రె? చుక్కబర్రె ఏమి ఆకు - తాటిఆకు 
ఏం చుక్క? చాదుచుక్క ఏమి తాడి - పోతుతాడి 
ఏం చాదు? బియ్యపుచాదు ఏమి పోతు - మెకపోతు 
ఏం బియ్యం? వూచ బియ్యం ఏమి మేక - కంచిమేక 
ఏం వూచ? అరటి వూచ ఏమి కంచి - శివకంచి 


ఏం అరటి? బొంత అరటి 
ఏం బొంత? కంబళిబొంత 
ఏం కంబళి? రత్నకంబళి 
ఏం రత్నం? గోరురత్నం 


పాయసం 

నిచేతు లేమయ్యాయోయ్‌ -పిల్లెత్తుకు పోయింది 
పిల్లినెందాక తరిమావ్‌ - గోలకొండ దాకా 
ఏం గోరు? పులిగోరు గోలకొండేమిచ్చింది - గుడ్డిగవ్వ 

ఏం పులి? పెద్దపులి గుడ్డిగవ్వేమి చేశావు - కుమ్మరాడికిచ్చాను 
ఏం పెద్ద? గోచిపై ద్ద కుమ్మరేమిచ్చాడు - కుండిచ్చేడు 

సట టి న కుండేమి చేశావు - మా తాతకిచ్చాను 
మీ తాతేం చేశాడు - మూతి కడుక్కుని 
గిరగిర త్రిప్పి నూతిలో వేశాడు 
నుయ్యేమిచ్చింది - నీళ్ళిచ్చింది 

సీళ్ళేం చేశావు - చెట్లకు పోశాను 
చెట్లేమిచ్చాయి - 


శివకంచి 

ఏమి గోగు - పుల్లగోగు 

ఎమి పుల్ల - కాకిపుల్ల 

ఏమి కాకి - జెముడుకాకి 

ఏమి జెముడు - బొమ్మజెముడు 

ఏమి బొమ్మ - పిండిబొమ్మ 

ఎమి పిండి - వరిపిండి 

ఏమి వరి - మొక్కవరి 

ఏమి మొక్క - జొన్న మొక్క 

ఎమి జొన్న - పచ్చజొన్న 

ఎమి పచ్చ - పైరుపచ్చ 

ఏమి పైరు - మంచి పైరు 

ఏమి మంచి - కామంచి 

ఏమి కామ - గొడుగుకామ 

ఏమి గొడుగు - ఆకుగొడుగు 
(PS క 


పువ్వులు - కాయలు యిచ్చాయి 
పువ్వులు - కాయలు ఎం చేశావు 
పువ్వులు మా అక్క తలలో పెట్టాను 
కాయలు తిన్నా 
శం అక్క తల ఎమిచ్చింది - పేనిచ్చింది 
పేను నేంజేశావు - గడపమీద కుక్కాను 
గడపేమిచ్చింది - పెళ్ళిచ్చింది 
పేళ్ళేంచేశావు - పొయ్యిలో పెట్టాను 
పొయ్యేమిచ్చింది - బూడిదిచ్చింది 
బూడిదేం జేశావు - పెంట మీద పోశాను 


పెంటేమిచ్చింది - గడ్డిచ్చింది 


ఆదాయ కంల. అనాదిం. వాం... వపునలునతతడలాత్న తరువత వకవ ఇహ. గాల పనా పదకకులాలాటంతా జా టా దాక లాం ఆ క్ష 
శ 


లో 


Ae 


గడ్డెంజేశావు - ఆవలికి గేదెలికి వేశా 
ఆవులూ గేదెలూ ఏమిచ్చాయి - పాలిచ్చాయి 
పాలేంజేశావు - పరమాన్న మొండా 
పరమాన్న మేంజేశావు కొంత నేను తిన్నాను 


పూవు 

చేతులేమి చేశావు పిల్లెత్తుకుపోయింది 
పిల్లినేమి చేశావు గోలకొండ తోలా 
గోలకొండ ఏమిచ్చింది గ్రుడ్డిగవ్వ 
గ్రుడ్డిగవ్వ ఏంచేశావు కుమ్మరి వాడికిచ్చా 
కుమ్మరివాడేమిచ్చాడు కుండయిచ్చాడు 
కుండేమి చేశావు బావిలో వేశా 
బావెమిచ్చింది సిళ్ళిచ్చింది 

సీళ్ళేమి చేశావు కాయచెట్టుకు పూ చెట్టుకు పోశా 
కాయచెట్టు పూచెట్టు ఏమిచ్చింది 
కాయచెట్టు కాయ 

పూచెట్టు పువ్వు యిచ్చింది 

కాయేమి చేశావు 

కాయ మా తాత కొట్టుకుతిన్నాడు 
పూవేమి చేశావు 

పూవు మా అక్క తలలో పెట్టా 


ఈరమ్మ కథ 

ఇంటివెనుక ఈరమ్మా 

మా కోడొచ్చిందా? వచ్చింది 

ఎన్ని (గుడ్లు పెట్టింది? మూడు గ్రుడ్లు 
గుడ్లేమి చేశావు? కుమ్మరోడికిచ్చాను 
కుమ్మరోడేమిచ్చినాడు? కుండిచ్చినాడు 
కుండేమి చేశావు? బావిలో వేశాను 
బావి యేమిచ్చింది? నీళ్ళు యిచ్చింది 


గల 


(130) 


Ro 
నీళ్ళేమి చేశావు? తోటకు పోశాను 
తోటేమిచ్చింది? పువ్వులిచ్చింది 
పువ్వులేమి చేశావు? 
అప్ప కొప్పులో పెట్టాను 
మీ అప్పేమిచ్చింది? పేనిచ్చింది 
'సేనేమి చేశావు? దూలంకేసి కుక్కేను 
దూలమేమిచ్చింది? పేడిచ్చింది 
పేడేమి చేశావు? పొయ్యిలో పెట్టినాను 
పొయ్యేమిచ్చింది? బూడిదిచ్చింది 
బూడిదేమి చేశావు? చేనికి వేశాను 
చేనేమిచ్చింది? గరికిచ్చింది 
గరికేమి చేశావు? ఆవుకేశాను 
ఆవేమిచ్చింది? పాలిచ్చింది 
పాలేమి చేశావు? పాయస మొండించాను 
పాయసమేమి చేశావు? 
సగము తిని సగము ఉట్టిమీద పెడితే 
కుమ్మరోడి కుక్కవచ్చి తినిపోయింది 


ఇనుప గుండు 

ఇల్లు! కట్టుదామా? 

ఎమి యిల్లు పెంకుటిల్లు 
ఏమి పెంకు వార పెంకు 
ఏమి వర తామర 
ఎమి తామర మెట్ట తామర 
ఏమి మెట్ట కొండమెట్ట 
ఏమి కొండ బొగ్గు కొండ 
ఏమి బొగ్గు నేల బొగ్గు 
ఏమి నేల గచ్చు నేల 
ఎమి గచ్చు పాల గచ్చు 


ళో 


నో 


టో 


టట త్‌ న ఆ FO 


గ్‌ 


é 


ఏమి పాలు బఐర(రై పాలు 
ఎమి బై చుక్క బర్రె 
ఎమి చుక్క చారు చుక్క 
ఏమి చారు బియ్యపు చారు 
ఏమి బియ్యము ఊచ బియ్యము 
ఏమి వూచ జొన్న వూచ 
ఏమి జొన్న మొక్కజొన్న 
ఏమి మొక్క మామిడి మొక్క 
ఏమి మామిడి అంటుమామిడి 
ఏమి అంటు మల్లె అంటు 
ఎమి మల్లె గుండు మల్లె 
ఏమి గుండు ఇనప గుండు 
నీముక్కు 

కొలువుకు పోదాం - వస్తావా 
ఎం కొలువు? రాజు కొలువు, 
ఏ రాజు? అడవి రాజు, 
ఎ అడవి? చిట్టడవి, 

ఎం చిట్టు? సొర చిట్టు, 
ఏం సొర? మంచి సొర, 
ఎం మంచి? కాయమంచి, 
ఐఎం కాయ? అరటికాయ, 
ఏం అరటి? ఉక్కు అరటి, 
ఏం ఉక్కు? నీ ముక్కు.. 
వాన వాన 


చినుకు చినుకు ఎమి చినుకు? 
చినుకు చినుకు వాన చినుకు 


వాన వాన 


వాస్‌ వ్‌ 
షయం 


ఏమి వాన? 
గాలి వాన 











[౬౯ అ 
GJ (9 
{ 


f 


f 
6 


er 


ty 


[7 లై 
కొ కి కి ౪కి కొ కి ఠి కో 


బా మి 


థ్‌ 
(5 
ళ్‌ 


బాలా 
లలి 
tA ie 


IG gE 


ర 
0 


tA OA 


న్‌ 
fA 


గా లా 
త్ర ౯కి కొ కి కొ కి 


రా 
qt 
అ 


జస 


రా 
రో 
ఖు 
£ 
ర్‌ 


ఏమ్‌.గొడ 
ఏమి కోట 
ఏమి తులసి 
ఏమి రామ 


ఏమి నల్ల 
ఏమి బొగ్గు 


గ్ర గ్గ 
FA 


PA 
fA ఈ 
we 


నే 
కై 

> 
| 


oOo 
a 


Dp 
1 
/ 
| 
| 
| 





J 


Y 


) 
న ( 


కట్టె బొగ్గు ఎమి కట్టె 
మామిడి కట్టె ఏమి మామిడి 
అంటు మామిడి ఏమి అంటు 
మల్లె అంటు ఏమి మరి 
బొడ్డు మల్లె ఏమి బొడ్డు 
కల్వ బొడ్డు ఏమి కల్వ 
చెంగల్వ 

సంగ్రామం 

పళ్ళమ్మా పళ్ళు ఏం పళ్లు 
మామిడి పళ్లు ఎం మామిడి 
నర మామిడి ఏం నర 
సేరున్నర ఏం సేరు 
కర్ర సేరు ఏం కర 
వెదురు కర్ర ఏం వెదురు 
పచ్చ వెదురు ఏం పచ్చ 
ఆకు పచ్చ ఏం ఆకు 
చిగురుటాకు ఏం చిగురు 
చింత చిగురు ఎం చింత 
పాప చింత ఏం పాప 
కన్ను పాప ఎం కన్ను 
నెమలి కన్ను ఏం నెమలి 
మొగ నెమలి ఏం మొగ 
(గ్రామం మొగ ఏం గ్రామం 
సంగ్రామం. 

సన్నజాజి 


కాళ్ళెందాకా పోయాయీ - 
గోల్కొండదాకా పోయాయి 
గోల్కొండ యేమిచ్చింది - 
గడ్డి గవ్వనూ యిచ్చింది 


<Q 





గడ్డి గవ్వ నేం చేశావూ - 
గడ్డిమోపులో దాచానూ 
గడ్డిమోపూ ఏమిచ్చిందీ ధా 
ఎదూ బండి యిచ్చింది 
ఎద్దూ బండి నేం చేశావూ - 
బండివానికీ యిచ్చానూ 
బండివాడూ ఏమిచ్చాడూ - 


పూలదండనూ యిచ్చాడూ 


పూలదండ నేం చేశావూ - 
పాలవెల్లికీ కట్టానూ 
పాలవెల్లి ఏమిచ్చిందీ - 
బాలకృష్ణునీ యిచ్చింది 
బాలకృష్ట్ణు నేం చేశావూ - 
గొల్లభామకూ యిచ్చానూ 
గొల్లభామ యెమిచ్చిందీ - 
వెన్నముద్దనూ యిచ్చింది 
వెన్న ముద్ద నేం జేశావూ - 
చిన్ని అత్తకూ ఇచ్చానూ 
చిన్ని అత్త యెమిచ్చిందీ - 
చక్కని బావా నిచ్చింది 
బావా పేరూ బంతిపువ్వు - 
నా పేరు సన్నజాజులు. 


yal 





Yo 





వంకన జునాంవఅకభనడనాాాలలు ఆంతా ఆ గాం న బ్‌ 


| 
| 
| 
| 
| 
| 


వయసు పెరుగుతున్న కొలదీ పిల్లల్లో ఊహలు పెరుగుతూ ఉంటాయి. వ్యక్తిత్వం పెరుగుతూ ఉంటుంది. 
ఆ సమయంలో తోటి పిల్లలతో కలసి కొత్త మాటలు నేర్చుకుంటారు. పాటలు కడతారు. సరదాగా 
పాడుకుంటారు. ఈ పాటల్లోని పదాలకు అర్ధం ఉండచ్చు, ఉండకపోవచ్చు. ఈ సందర్భంలో బాలలకు 
భావ సౌష్టవం కుదుర్చుకునేంతటి కల్పనాశక్తి ఉండదు. అందుకనే ఈ పాటలను అర్ధం లేని పాటలని 
పాశ్చాత్య పండితులు అభిప్రాయ పడినట్లు “ఎన్‌సైక్షో పీడియా అమెరికానా” వలన తెలుస్తుంది. కేవలం 
ఈ పాటలలో అర్ధం లేదని కొట్టిపారవేయలేము. ఒక అర్ధం ఉంటుంది. అర్థం, భావం, ఊహ, కల్పన 
లేకపోతే గేయం నిలవదు. 


స్థూలంగా ఈ రచనలను పిల్లల రచనలు అనొచ్చు. వేటూరి ప్రభాకరశాస్త్రిగారు దీన్ని దుడుకు కవిత్వం 
అన్నారు. పంతులుగారిని ఎగతాళిచేస్తూ పిల్లలు కల్పించిన గేయం- 


“పంతులు వంతులు 
పావుసేరు మెంతులు 
కూర్షోకి చాలవు 

గుప్పెడు మెంతులు” 


నలుగురు పిల్లలు ఒక చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నపుడు ఒకడు మెల్లగా అపానవాయువు 
స) విడుస్తాడు. ఇది గమనించిన మరొక బాలుడు ఒక పాటతో ఎగతాళి ప్రారంభిస్తాడు- 





TOs దాః 





రా 





“ఉహిరికాయ-ఊరు బిందె టాంగు-టింగు (a 
లవ్వో-లాటో తమ్ముళ్ళు - పెద్దమ్మ 
చెం బో-బైటో తునుక్కు-వునుక్ళు” 


మరోసారి అదే సందర్భంలో ఇలా అంటారు. 

“అగ్గిపెట్టె - గిగ్గిపెట్టె 

కోడి - కొమ్మ 

పిల్ల - పిత్తు” 
ప్రతి పదానికి వేరు వేరు అర్ధం ఉన్నా లేకపోయినా భావాన్ని పిల్లలు గమనించి నవ్వుకుంటారు. కొల్లలు, 
కోకొల్లలుగల ఈ కోవకుచెందిన పాటలలో - గోటిబిళ్ళ ఆడునపుడు “చిర” అను బద్దీయున్న చోటకి 
గోనెతో కొలత వేసేప్పుడు పాడే పాట - 


“ఒంటి కాలు ఐదో పెద్ది 
చిచ్చి మూటాల్‌ ఆరో కన్ను 
మూడో ముచ్చి ఏడో పొల్ల” 
నాల్లో నడ్డి 


పైన వివరించిన ఏడంకెలకు సంగ్రహరూపంలో ఒంటి, చిచ్చి, ముచ్చి, నడ్డి, పెద్ది, కన్ను పొల్ల అని 
ఏడు సంకేతాలు వివరిస్తూ ఉంటారు. నిజంగా ఇదే బాలభాష. 


ఉసిరికాయ చల్లనిండిన కుండ 

ఉసిరికాయ ఊరుపిందె చక్కదనాల కుండ 

లవ్యోలాటో చెంబోబైటో ' అటకమీద కుండ 

టాంగుటీంగు తమ్ముళ్ళ పెద్దమ్మ తుసుక్కు ఆవునెయ్యి కుండ 

ల అచ్చు బెల్లం కుండ 

ఉసిరికాయ ఊరిబంతి అందుకోండి కుండ 

లవలవలతో చండోబైటో ' కుండమ్మా కుండ 

తుసుకుదెబ్బ యా 

3 ఊరిపిండి ఊరకాయ 

ఉసిరికాయ కుండ లక్‌ లక్‌ చెంబుకా బరిణికొక 

ఊరుబండి కుండ ' టామ్‌ టామ్‌ టుపాక్‌ టుక్స్‌ 

పసిడివన్నె కుండ , ఎక్కడి దొంగలక్కడే 
/ పచ్చివాల కుండ గప్‌ చిప్‌ [. 


MCHC జా 





ఉసిరికాయల కుండ 
ఊరుబిండి కుండ 
కుండమ్మ కుండ 
పసిడివన్నె కుండ 
పచ్చిపాల కుండ 
కుండమ్మ కుండ 


చల్లనిండిన కుండ 
చక్కదనాల కుండ 
కుందమ్మ కుండ 


అటకమీద కుండ 
ఆవు నెయ్యి కుండ 
కుండమ్మ కుండ 


అచ్చుబెల్లం కుండ 
అందుకోండి కుండ 
కుండమ్మ కుండ 


6 

ఉసిరికాయ కుండా ఊరుపిండి కుండా 

మెల్లగా దించండి చెల్లాపకుండ 
కుండా! కుండా! కుండా! కుండా! 


7 
కుండనిండా కందూలు 
రంగసాని బొందూలు 


8 
కుండమీది పిండి పిసుక్కు తినరా 
కొమ్మనున్న పండు కోసుకు తినరా 


HANS 


| 


9 
చెంబు డటుకులు 
దమ్మిడి బెల్లం 


అలీ 


మంతులు 
పంతులు పంతులు పయ్యెక్కే 


ఆ 


పంతులు పెండ్లాం జుట్టెక్కె 


2 

పంతులు పంతులు 
పావుసేరు మెంతులు 
కూర్తోకి చాలవు 


గుప్పెడు మెంతులు 


నోములు గడ్డం 
చన్నంపల్లి సాయిబు 
సోములుకున్నది గడ్డం 
గడానికున్నది గరక 

(౮ 
గుర్రమొచ్చి పెరక 
లబలబ మొత్తుకొని ఉరక 





పిచిక - పిచికి 

కిచకిచ మనును - పిచికమ్మంటే 
కిలకిల మనును - పిచకకు గొప్ప 
కేరుచు త్రుళ్ళుచు - పిచికయ్యంటే 
క్రిందికి మీదికి - పిచికికి గొప్ప 
గిరగిర తిరుగుచు - పిచికా పిచికీ 
గంతులు వేయుచు - లోకము లోపల 
పిచికా పిచికీ ఉండేవి - తామేగొప్పని 
తలచేవి 

పిచికమ్మక్కడ - పిచిక ‘కిచి అనగ 


SRO 


గర 
కిచకిచమనిన - పిచిక 'కిచ కిచ 
పిచకయ్యక్కడ - “కిచ కిచి అనగా 
కిచకిచ మనుచు - 'కిచకిచకిచి మరి 
వెంట వెంటనే - ‘కిచకిచకిచి అన 
వెంబడించుచూ - 'కిచకిచ కిచకిచి 
విచ్చలవిడిగా తిరిగేవి - ఒకటే కిచకిచ 


రూపాయి 

గోడమీద రూపాయి 

నీ మొగుడు సీపాయి 
పెద్దోళ్ళింట్లో ఉల్లిపువ్వు 
మావాళ్ళింట్లో మల్లిపువ్వు 


తాండ్ర 

అప్పటి తిప్పటి తాండ్ర 
అయ్యవారి తాండ్ర 
అల్లీ బుల్లీ తాండ్ర 
అయ్యవారి కొప్పులో తాచుపాము 


1 


చింతకాయ 

చింతకాయ బొంతకాయ 

చిగురు మామిడి కాయ 

బాపట్ల వంకాయ బలే మంచికాయ 
వాలికిలి గుంటలో వెలగిలు మెయ్యగా 
ఒక్కటేరాలగా ఒంటిపువ్వు పూయగా 
తాటాకు చప్పుడుకు కోట వెలుగు 


2 

చింతకాయ బొంతకాయ 
జీడిమామిడికాయ 
కొల్లేటి వంకాయ 


HAS 


(136) 9౫ 


గో 


కొమ్మని మ్మ పండు 

వాగులగుంటలో - జీలుగలు వెయ్యగా 
ఒక్కటే ఉండగా - ఒంటి పువ్వురాలగా 
తాటాకు దప్పళం - కోట వెలుగు 
కోటలో ఉన్నది - కొంపేటి పిల్ల 

తరిమి కొట్టింది - తాబేటి పిల్ల 


3 

చింతకాయ బొంతకాయ 
చిగురు మామిడికాయ 
కోనేటి వంకాయ 
కొమ్మనిమ్మని పండు 
జీలుగుతోటలో 
నాగులు మొయ్యగా 
శ్రీవంటి పూరాలంగా 
తాటాకు దబ్బనం 
కోటగట్టించగా 
కోటలో ఉన్నాది 
తాంబేలుపిల్ల 
మహరాజు కూతురు 


హూత్‌ కాకి 
కావు కావు కాకి వచ్చె 
హాత్తు కాకి హూత్‌ 
రివ్వు రివ్వూ రొట్టెపోయే 
వెక్కి వెక్కి బిడ్డ ఏడ్చే 
తాయిలాలు 
ఒకమ్మాయి నెత్తి మీద గోరింక 
చెప్పకు చెప్పకు చిట్టిపాప 
చెపితే సీ ముక్కు కోయిస్తా 
Ora 


ఫ్య 


స 


పందిరి మీదపాకిస్తా 
దూలంమీద నుంచి దూకిస్తా 


శంకరయ్య 


శంకరయ్య నిముడ్డి వంకరయ్య 
సీకుక్క దొంగదయ్యా 

దారి వెంట బోతుంటే 

భౌ భౌ మంటదయ్య 
రహస్యం 

చెప్పకు చెప్పకు చెడిపోతావు 
చెప్పితే నీ ముక్కు చెక్కిస్తా 
దూలంమీంచి దూకిస్తా 
పందిరిమీంచి పాకిస్తా 
కంచం అన్నం తినిపిస్తా 
కడివెడు నీళ్ళు తాగినా 


సేర్‌ 

దొబ్బల్‌ సేఠ్‌ నారాయన్‌ సేఠ్‌ 
గాడీక నంబర్‌ టొంటీయెట్‌!... 
నక్కతోక 

నారాయణ నారాయణ నక్క తోక 
నారాయణ పెండ్లాం కుక్క తోక 
నన్నెందుకుంచినావు తీస్కుపోక 
వోళిగల్ల గంపకాడ ఉంచిరాక 
మంచి నీళ్ళ బాయి కాడ ముంచిరాక 


తేలు కుట్టింది 

ఏక్‌, దో, తీన్‌, చార్‌, పాంచ్‌ బజానా 
నిన్న పట్నపిలకే తేలుగుట్టిందీ 
దావఖాన కెత్మపోతే దగ్గుదలిగిందీ 
బాజేపల్లికెత్మపోతే పానం బోయిందీ...! 


AS 


137 


రేడియో 

జన్‌ రుం జన్‌ రుం 
ఎవ్వరొచ్చింద్రూ మామొచ్చిండ్రూ 
ఏమి తెచ్చిండూ రేడియో తెచ్చిండూ 
ఎట్లు తిప్పాలే? గిట్ల తిప్పాలే! 


(చెవి మెలిపెట్టి చూపాలి) 


ఎక్కడికి? 
పిల్లీ! పిల్లీ! ఎక్కడికీ? 

ఎలుకల వేటకు వెళుతున్నా! 
బల్లీ! బల్లీ! ఎక్కడికి? 

ఈగల వేటకు వెళుతున్నా! 
నల్లీ! నల్లీ! ఎక్కడికీ? 

మనుషుల వేటకు వెళుతున్నా! 


బుతువులు 
చలికాలం వచ్చింది 

నిప్పుల కుంపటి తెచ్చింది 
ఎండాకాలం వచ్చింది 

కాళ్ళకు చెప్పులు తెచ్చింది 
వానాకాలం వచ్చింది 

మనకు నీరు తెచ్చింది 


సాలీడు 

సన్నని దారం నున్నని దారం 
మన్నిక తోడ వన్నెలు మీద 
కట్టెను గూడు చిట్టి సాలీడు 


రంగుల రథం 
రండి రండి రారండి 
బాలల్లార రారండి 





rons 


రంగుల రంగుల రథమండి 
రంగనాథుని రథమండి 

రయ్యని పరుగిడి రారండి 
రధమును లాగగ రారండి 


భేష్‌ 

ప్రొద్దున మనము లేవాలి 
పళ్ళను బాగా తోమాలి 
గ్లాసెడు పాలూ తాగాలి 
మంచిగ స్నానం చేయాలి 
తలను నున్నగా దువ్వాలి 
ఉతికిన బట్టలు కట్టాలి 
ఛలో ఛలోమని పోవాలి 
గురువుకు దణ్ఞం పెట్టాలి 
బడిలో చక్కగ చదవాలి 
అమ్మా నాన్నా మెచ్చాలి 
అందరు భేషని పొగడాలి 


ఠం! ఢం! ఘం! భం! 


తప్పెట కొడితే.ఈం! ఠం! ఠం! ఠం! 
ఢంకా (మోగిస్తే ఢం! ఢం! ఢం! ఢం! 
మద్దెల వాయిస్తే ఘం! ఘం! ఘం! ఘం! 
శంఖం ఊదితే భం! భం! భం! భం! 


MCT 


(139) 





ముం. 
ఆంపండు - జాంపండు 
ఆంపండు జాంపండు అమ్మవారికి 
నా జేబులోని రూపాయి పూజారికి 
అరటిపళ్ళు కొబ్బరికాయ అమ్మవారికి 
నా చేతిలోని చెల్లని నోటు పూజారికి 
కర్పూరం అగరొత్తులు అమ్మవారికి 
నా చేతిలోని ఏం లేదు పూజారికి 
పూజ 
చిన్ని మొక్కలు నాటితిని 
నీళ్ళు బాగా పోసితిని 
ఆకులు రెమ్మలు వక్‌ 
పువ్వులు ఎన్నో పూసినవి 
పువ్వులు ఎన్నో కోసితిని 
మాలలు ఎన్నో గుచ్చితిని 
దేవుని మెడలో వేసితిని 


రంగులు 

కాకమ్మ నలుపు మఘమ్ము నల్లన 

కారుమబ్బు నలుపు కొంగమ్మ తెలుపు 
కోయలమ్మ నలుపు కోడి గుద్దు తెలుపు 


చిలకమ్మ పచ్చన చెట్లన్ని పచ్చన 
దాసాని ఎరుపు దానిమ్మ ఎరుపు 
ఈగ 


ఇంటికిరా ఇంటికిరా 
ఈగా ఈగా ఇంటికిరా 
అందంబయిన నాయింట 
ఆడాపాడా నా యింట 
ఇంటికిరా ఇంటికిరా 
ఈగా ఈగా ఇంటికిరా 
రః 


x 


హో 


భూ 


న సాలీడా సాలీడా 

' ఏటి ఇంటికి సాలీడా 
అందంబయిన నీ యింట 
ఆడాపాడా నీ యింట 


పాట నాకిష్టం 
తోట నాకు ఇష్టం - ఆట నాకు ఇష్టం 
మాటలతో మురిపించే - పాట నాకు ఇష్టం 


మామిడి పండు 

మామిడి పండు మామిడి పండు 
పసుపు పచ్చని మామిడి పండు 
మా ఊరి మామిడి పండు 
ఎంతో తీయని మామిడి పండు 


పాడుకో 

పాపలొస్తే పాడుకో 
పరమేశ్వరుని వేడుకో 
కొడుకుబుటితే ఎత్తుకో 
మొగుడు కొటితే మొత్తుకో 


2 
పాటలైతే వచ్చుగానీ 
పాడనైతే నేర్తుగాని 
పాపిష్టి సిగ్గు నన్ను పాడనివ్వదో 
సొమ్ము 
'  సూదివాయె సూదివాయె 
దేవుకో! దేవుకో! 
కాలువాయె కాలువాయి 
' కలమంద గట్టుకో 
1 ఎల్లిపాయ గట్టుకో 


sox 





ఎ(ర్ర గొరైందింటా 
ఎవనబ్బ సొమ్ము 


పండూ - పండూ 

పండు పండూ ఎమి పండు 

పండు పండూ పనస పండు 

పనస పనసా ఏమి పనస 

నస పనసా నేల పనస 

చిట్లి చీమ 

చిట్టి చీమ చిట్టి చీమ ఎక్కడి కెళ్ళావు 
చిట్టి పాప పుట్టిన రోజు విందు కెళ్ళాను 
విందు కెళ్ళి చిట్టి చీమ ఏం చేసావు 
చిట్టి పాప బుగ్గపైన ముద్దు పెట్టాను 
ఉన్న ఊరు 

ఉన్నఊరూ విడిచి ఉండనేలేము 
కన్నతల్లిని విడిచి ఘడియుండలేము 
ఉన్నడఊరే నాకు చెన్నపట్నమ్ము 
కన్నతల్లే నాకు కల్పవృక్షమ్మ 


బొమ్మకు నీతులు 

వీధిలో తలవిప్పి ముడువకే బొమ్మ 
పల్లెత్తి గట్టిగా పలుకబోకమ్మ 
పొరుగిళ్ళ కెప్పుడూ పోవకేబొమ్మ 
నలుగురి నోళ్ళలో నానకే బొమ్మ 


ర 


రి 


చెలిమి 

కానివారీతోను కావించు చెలిమి 

కట్టెవిరిచీ పొయిని పెట్టినట్లుండు 
అయినవారీతోను కావించు చెలిమి 
ఆకుమడచీ మడత పెట్టినట్లుండు (1 


జ్‌ 


మనా 


కానివారీమాట కంట్లోది నలుసు 
ప్రాణం పోయిందాక ప్రక్కలో పోటు 
అయినవారిమాట అమృతపుతేట 
బ్రతికి ఉన్నందాక భాగ్యంబుమూట 


మాణమ్మ 

మాణమ్మ నవ్వులూ మంచి ముత్యాలు 
సుగుణమ్మ చూపులు చుక్కల్ల పొదుపు 
మాణమ్మ సుగుణమ్మ మామనిడల్లు 
సుగుణమే మణిగాద ఎంచి చూడంగ 


రోత 
చేతగాని పనులు చేసిన రోత 
నీతిమాలినచోట నిలుచుంటె రోత 


అలకా 

ఎలకా ఎలకా వేవిళ్ళు 
ఎవరూ నీతోటన్నారు 
నిన్నా నీ మొగుడన్నాడు 
నీలాటి రెవున విన్నాను 
అంతా పుణ్యమాయేనా 
అనంతనోమూ నోసేనూ 
తలకీ వాసనకట్టెనూ 
తమ్మిరాజు పేరెట్టమా! 


2 

ఎలుకా ఎలుకా యాకటాట? 

ఎవ్వరుచెప్పిరి నీతోటి? 

సీ మొగుడె చెప్పె నాతోటి 

నూనె బువ్వా తినెనా 

నులకా మంచ మెక్కేనా? 
{OS 





పాలబువ్వ తినేనా? 
పట్టెమంచ మెక్కేనా? 

అంతకు నోచుకున్నానా? 
అంచుల చీర గట్టెనా? 
బంగారు కచ్చుల బాలుణ్జిత్తుక 
బాజారంత తిరిగేనా? 


3 
తెల్లవారి లేచింది చిట్టెలుకా 
కాళ్ళు మొహం కడిగింది చిట్టెలుకా 
పటేనామం పెటింది చిటెలుకా 

లు 64 6౬ 
పల్లెత్రోవ పట్టింది చిట్టెలుకా 
ఉల్లిగడ్డ కొరికింది చిట్టెలుకా 
ఊరిత్రోవ పట్టింది చిట్టెలుకా 


బంతిపూవు 

బంతిపువ్వు చింతపూవు రాలంగ 
చిమ్మలిబొట్టూ బుల్లిచెంబు 

దండే వెళ్ళేడు నామరిది 
దండలు తెచ్చాడు నామరిది 
గోలకొండ పంపించి 

గోటూ రవికలు తెప్పించి 
కుమ్మరాళ్ళింటికి పంపించి 


ద్‌ 


ల్లో 


కుమ్మరి మట్ట తెప్పించి 
బొమ్మారిళ్ళూ వేయించి 
బొమ్మారింట్లో బిడ్డనికంటే 
అత్తతలకీ ఆముదం లేదు 

మామాతలకీ మడ్డీలేదు 

అల్లవారింటికీ చల్లకెడితే 

అల్లవారి కుక్చొచ్చి బొంయ్‌మంది 

పుట్టలో నాగన్న గుంయమన్నాడు 

నా కాళ్ళగజ్జలు గల్లుమన్నాయి 


రావమ్మ కోకిలా 

రావమ్మ కోకిలా 

రావమ్మ కోకిలా 

అల్లడే మా దొడ్లో అంటు మామిడిగున్న 
కలదు మాచెట్లోన కమ్మని చిగురు 
కడుపునిండా తినిన కదలిపోవచ్చు 
“కూవూ” అను నీదు కూత విన్నంత 
పాపాయి నీలాగె పాడసాగింది 
సీతోను సమముగా నిన్నటిబాల 
ఆలపింపగలేదు అలక చెందకుము 
వచ్చి వచ్చీ పాడి వల్లె వేయించి 
పాటలు నేర్పుమా పాప కనుదినము 


చీర పాట 

పడెయ్య మొలచింది - పత్తెయ్య చెట్టు 
వెన్నెల్ల మహాదేవి - వడికిందొ నూలు 
మొదటనే నేసేడు - మొగ్గల్లతోను 
చిగురునే నేసేడు - చిలకల్లతోను 
అంచునే నేసేడు - అతిమంచి వనము 
రూమెక్కి మగాన్ని - జలతారు నేసె 
(౧0 


నువ్వుచూ మా బాల - ఈ చీరకట్టె 


అమ్మ్మగున్న 

అమ్మనా గున్నను ఏమన్నారే 
అప్పప్పాలా - పండన్నారే 
అప్పుడు కాచిన నెయ్యన్నారే! 
కరకర వేగిన గారెన్నారే 

కర్రి ఆవుల జున్నన్నారే 

లేత కొబ్బరి పండన్నారే 
ముదురు మామిడి చెట్టన్నారే 
ముంతా మామిడి పప్పన్నారే 


బాలలాడీని 

దేవూడి గుళ్ళోను దేవుడాడీని 

దేవేంద్ర సభలోను జూదమాడీని 
పరమేశ్వరుడు గుళ్ళోను పాములాడీని 
పణతి నా నట్టింట బాలలాడీని 


కడుపు చల్లన 

గంధమ్ము తీసిన్న సాన చల్లన్న 
సభలోన అబ్బాయి మాట చల్లన్న 
ఇండూవ తీసిన్న నీళ్ళు చల్లన్న 
ఇంట్లోను అమ్మాయి కడుపు చల్లన్న 
వారే 

చిన చిన గొంతుల్‌ చిటారి గొంతుల్‌ 
లక్కామేడల్‌ - లవంగ మొగ్గల్‌ 
చిన్నారేటివారే - చిలకా మీరేటివారే 





మా 
ఆటల బడి 
ఆడే పాడే అబ్బాయి 
అల్లరి పెట్టని అమ్మాయి 
అందరు కలసి రారండి 
ఆటలబడికి పోదాము 


లడ్డూలు 

అదిగదిగో అమ్మ 
పిండి కలిపిందమ్మ 
బొక్కల చట్రం నిండ 
పోసింది అమ్మ 
దూరారు దొంగలు 
పండింది కడుపు 
పుట్టారు బిడ్డలు 

బిడ్డల పేరు లడ్డూలు 
తినడు-బలడు 

దబ్బ చెట్టుకాడ దాన్నెం 
దంచితే బియ్యం 
వండితే అన్నం 
తినమంటే తినడు 
బలమంటే బలడు 
అంటికాయ* దప్పడం 
పలికొట్టుకొని తిప్పడం 


* అరటి కాయ 


వొగదాగదు 
అప్పప్పు చోడిపప్ప 
మాడిపోతంది 
అమ్మదొంగ! రైలుబండి 
పారిపోతంది 

గయ 


(142) రా 


న్య 


పొట్టోడు 

పొట్లోడమ్మా - పొట్లోడు 
పొట్టీ సైకిలు కొన్నాడు 

కొండా మీదా తొక్కాడు 

కాలూ జారీ పడ్డాడు 


తిక్కలక్క 

నాకు ఉంది అక్క 
చక్కని చుక్క 
శనగపప్పు చెక్క 
మిగలకుండ మెక్క 
నాన్న చీల్చు డొక్క 
అమ్మ పట్టు రెక్క 
కుదిరె అక్క తిక్క 
ఎలా తిప్పాలి?! 
ఒకటి రెండు 
మూడు నాలుగు 
గంటకొల్టింది! 
ఎవరొచ్చారు? 
నాన్నొచ్చారు! 

ఏటి తెచ్చారు? 
బొక్కి రేడియో! 
ఎలా తిప్పాలి? 
ఇలా తిప్పాలి! 


(చెవి మెలిపెడుతూ) 


బెల్లం ముక్క 
చిన్నక్కా - పెద్దక్కా 
చెరువు కెళ్ళారు 
ఉల్లిపాయ - మిరపకాయ 
yal 


Pa 





ఊసులాడాయి 

మద్దెనున్న కరింవాకు* 
కయ్యమెట్టింది 
విజయనగరం బెల్లమ్ముక్క 
విడిపించింది. 


* కరివేపాకు 


అట్లు 

అట్టమ్మ అట్లు 
వేడి వేడి అట్లు 
నాన్నకి ఆరు 
అమ్మకి ఐదు 
అన్నకి నాలుగు 
అక్కకి మూడు 
నాకేమో రెండు 
తమ్ముడికొకటి 
నీకేమో సున్నా. 


బలే తీపి 
ఇంతింతా నారింజా 
నిన్ను చూడగానే 
నోరూరు చున్నది 
తొక్కతీసి తిందునా 
అబ్బబ్బ పులుపు 
కాయను కోసి 
గ్లాసులో పోసి 
చక్కెర వేసి 
గిర గిర తిప్పి 
గుటుక్కు తాగితే 
బలె బలె తీపి. 
ACC 


వరంధాలా విటంనారడాలదాల శరన. సక అనా... టం 


పాపా - పాపా లేవమ్మా 
పాపా - పాపా లేవమ్మా! 
పళ్ళూ తెల్లగ తోమమ్మా 
ఒంటికి న్నానం చెయ్యమ్మా 
ఉతికిన బట్టలు కట్టమ్మా 
చద్దీ అన్నం తినవమ్మా 
చకచక బడికి పదవమ్మా 
అఆ, ఇఈ రాయమ్మా 
అందరి మెప్పుపొందమ్మా 


వంటా - వద్దన 
కోడి కక్కలు 
కొబ్బరి ముక్కలు 
గంటలు అమ్మి* 
వంట చేసింది 
అన్నమెయ్యమంటే 
సున్నమేసింది 
బెల్ల మిమ్మంటే 
బెడ్డ లిసిరింది 
ముద్దు లిమ్మంటే 
మొగుడి కెళ్ళింది. 
* అమ్మాయి 

కొబ్బరి లడ్డు 
చింతా చెట్టు 
చెంతా పుట్ట 
పుట్టా మీద 

కోడీ పెట్టా 
కోడీ పెట్టా 
గుడ్డు పెట్టె 





(one 


నీకో గుడ్డు 
నాకో గుడ్డు 
కోడికి మాత్రం 
కొబ్బరి లడ్డు 


శ్రమ 

అవిగవిగో చుక్కలు 

అందొచ్చిన మొక్కలు 

చిన్న బావ - పెద్ద బావ 

చేసారు సెద్యం 

చిన్నక్కా - పెద్దక్కా 

కట్టారు మేడలు 

కాకమ్మ చెరువు 

పిల్లకోడి నీపీక - పిసికేస్తాను 
దొడ్డవతల గడ్డి కాడ - దూసేస్తాను 
వంకమామిడి చెట్టుకాడ - వండేస్తాను 
తియ్యమామిడి చెట్టుకాడ - తినేస్తాను 
కాకమ్మ చెవులోన - కడిగేస్తాను 


సంపెంగ తోటలోన - 

పామున్నాది 

పాము కోసం పాములోడు - 

కాపున్నాడు 

గట్టు మీద గంగిరెద్దు - 

గంతులేస్తంది 

చెరువులోని చేపపిల్ల 
ACC 


@ అః 


x 


ఈదుతున్నాది 
బుజ్జిపాప కొప్పులోని - 
పువ్వునవ్వింది. 
బీరబద్ద 
వదినా ఏమికూర? 
మరిదీ బీర బద్ద! 
దమీ నూనె బొట్లా? 

ళ్‌ ర 
దాకా పేల గొట్టు 


రూపాయి 

ఆ చేతిన పావలా 
ఈ చేతిన పావలా 
మొగుడిచ్చిన పావలా 
మూటగట్టిన పావలా 
కలిపిస్తా నుండరా 
రూపాయి చిల్లర 


మేనత్త 
అత్తా అత్తవుకాదా 
మేనత్తవు కాదా 
సంతకెళ్ళావు కాదా 
దార బందాలు: కాడ 
దార బోసావు కాదా 
కోడి కూసే వేళా 
కొడుకు పుట్టాడు కాదా 
పేడ దిబ్బల మీద 
పేరు పెట్టావు కాదా 
ఇసక దిబ్బల కాడా 
ఇల్లు కట్టావు కాదా 
* ద్వార బంధాలు 

oa 


గో 


Gam 


గాలిపటం చూడరా 
గాలిలోన ఎగురురా 
దారం చుట్టి వదలిరా 
దాని గొప్ప చూడరా 
రెక్కలేమొ లేవురా 
పక్షివలె ఎగురురా! 
పొట్టు పులుసు 
పిన్నమ్మా! పిన్నమ్మా 
పిండీ సుక్కల పిన్నమ్మా 
దద్ద* ఎక్కడి కెళ్ళాడు? 
దద్ద మిల్లీ** కెళ్ళాడు 
దద్ద కేటి పులుసు 

మెక పొట్టా పులుసు 


* నాన్న ఈ మిల్లు, *౫౫ పేగులు 


పిలకడి పెళ్ళి 
పిలకడికి పెళ్ళీ 
పిఠాపురం డప్పు 
కంది గింజ మేళం 
కరక్కాయ పెళ్ళం 


షల 





(౫ 
రాగ! 


మా యప్ప నడగండి 

అప్పయ్యమ్మ మేడమీద 
బొమ్మలున్నాయి 
బొమ్మలకి బోజనాలు 
ఎవులెడతారు? ] 
గూటిలోని రామసిలక 
గుడ్దెట్టింది | 
గుద్దుకొక్క రూపాయి 
ఎవులిస్తారు? 
లచ్చలున్నాయండీ -మా 
లచ్చిమి నడగండి 

మా లచ్చిమియ్యక పోతే 

మా యప్పనడగండి. 


కలిసుందాం రండి 
చినచెట్టు* చింత చెట్టు కాడ చిన్నావు 
తోలుకురారా చిన్నన్నా 
పాలు తియ్యరా పోలన్నా 
మరగబెట్టవే మారమ్మ 
సల్లందులు తెచ్చి 
సర్గుకుందాం రండి 
సూరి నాయుడు పెళ్లి 
సూసొద్దాం రండి 
ఆదినారాయణ పెళ్ళి 
అడిగొద్దాం రండి 

మన ఇంట్లో పెళ్ళీ 

మల్లీ వద్దాం రండి. 


* చింత చెట్టు 


Sa 


2 


os 


రేతిరి బోజనం 

చిన్న చిన్న తిరగలి 
చిట్టి చోడంబలి 
పాతబియ్యం అన్నం 
చింత చిగురు పులుసు 
కోడి కక్కలు* 

కొబ్బరి ముక్కలు 
రారా కిష్టయ్య 

రేతిరి బోజనాలకి 


* మాంసం ముక్కలు 


వదిన 

అదికొండ - ఇది కొండా 
మద్దిన - నలగొండా 
నలగొండ - సేరుపునా* 
బంకూటుయ్యాల 
బంకుటుయ్యాల కాడా - 
బంగారు చాపుంది 
బంగారు చాప మీదా - 
పసు పెండా బోసి 
తీనుకో ఓ వదినా - 
నూటొక్కా కొమ్ము 
పోసుకో ఓ వదినా - 
పొద్దల్లా నీల్లు 

మాయన్న తెచ్చాడు - 


* చేరువ 


పొగదాగదు 

అప్పప్ప చోడిపప్ప* 

మాడిపోతంది 
(చా 


© ర్వా 


x 


అమ్మదొంగ! రైలు బండి 
పారిపోతంది 


* చోడిపిండి అట్టు 


బడాయి బావ 
బావగారండీ 
బడాయెందుకండీ - మీ 
బాద లేమిటండీ 
పక్కజేబులోన 
పదిలచ్చాలున్నాయండి 
లెక్కతెలీపోతే - మా 
అక్కనడగండి 

మా యప్ప గొప్పనాతి 
మా సెల్లి సందమామ 
మా నాన్న మేనమామ 
మా యమ్మెనీకు మందు 
మా తాత తాటిపండు. 


ఎవులాలు? 

చింత చెట్టు కాడెవులాలో 
చింతోలమ్మిని నేనేనూ 
కాగుచెట్టు కాడెవులాలో 
కాగోలమ్మిని నేనేను 
మునగచెట్టు కాడెవులాలో 
మునగోలమ్మిని నేనేను 
పాచి చెట్టుకాడెవులాలో 
పాచోలమ్మిని నేనేను 
మామిడి చెట్టు కాడెవులాలో 
మామిడోలమ్మిని నేనేను 
పనస చెట్టు కాడెవులాలో 


oa 


హో 





AOC |) sess 
ee G 
పనసోలమ్మిని నెనేను ._ కాయగూర పచ్చడి గ్గ 
నేరెడు చెట్టు కాడెవులాలో పొట్టి బుడం కాయ 
నేరడోలమ్మిని నేనేనూ | పొయిలోన వంకాయ 
ఛల్‌ ఛల్‌ గుర్రం నక్క దోసకాయ 
నారింజ కాయ | 
| దమ్మిడి 
' చిన్నచిన్న దమ్మిడి 
| చీకటి తెచ్చిన దమ్మిడి 
| మొగుడు మెచ్చిన దమ్మిడి 
మూటగట్టిన దమ్ముడి 
జగ్గయ్యమ్మ తోటకాడ | 
జారిపోయిన దమ్మిడి 
ఛల్‌ ఛల్‌ గుర్రం - చలాకి గుర్రం ఏమో మరి! 
రాజూ ఎక్కే - రంగుల గుర్రం పుట్టమీద చెమర పిల్లి 
రాజీ ఎక్కే - జీనూ గుర్రం గ్‌ నం 
రాకుమారెక్కే - రత్నాల గుర్రం గట్టుమీద ee 
ఆదుతున్నది 
అమ్మ నన్ను కాయకే పొయ్యిలోన తాటి మట్ట 
అమ్మ నన్ను కాయకే కునుకు తున్నది 
దొమ్మరోడి ఒక రకం పొయ్యిమీద కూటికుండ అన్నంవంగే 
సంచారజాతి కియ్యకే మట్టిపాత్ర 
డప్పులోంచమంటడు మూలుగుతున్నది 
డోలోంచ మంటడు చిలకా చిలకా... 
సాలక్క మంటడు చిలకా చిలకా చిన్న 
సాం జెయ్యమంటడు కబురున్నాది 
చెట్టెక్క మంటడు నువు నిలబడితే నిమ్మచెట్టు 
చెయ్యూపమంటడు నీడున్నాది 
అమ్మ నన్ను కాయకే నువు కూర్చుంటే కుర్చీల 
దొమ్మరోడి కియ్యకే పీటున్నాది 
(OS రాప్‌ 





నువు పడుకుంటే పట్టిమంచం 
పరుపున్నాది 

నీకాకలేస్తే సన్నబియ్యం 
కూడున్నాది 

నీవు కావాలంటే పెద్దావు 
పాలున్నాయి 

నీకు రోగమొస్తే ఆసుపత్రి 
పక్క్మనున్నాది 

నువు చచ్చిపోతే వల్లకాడు 
దగ్గిరున్నాది. 


మరికొన్ని పాటలు 

అహా! విచిత్రం 
వినుకొండసీమ 

ఇతః పరం కట్టెలు సీవు లేవు 
ఆర్మీసు సజ్జ 

మరి జొన్నబువ్వ 

పితాళ్ళకైన వరి బువ్వలేదు 


2 
ఎంత చక్మనిదమ్మ ఏలూరు కోట 
ఎక్కి కూర్చున్నారు వెలమ నాయకులు 


HAS 


సరులు చక్కనిదమ్మ చల్లపల్లి కోటా 


5 


చదురు మీదున్నారు సరికమ్మ దొరలు 


మానుచక్కనిదమ్మ మా మర్రిమాను 


మ్రానుమీదున్నాడు మామ పెదమామ 


3 

విసిరీ విసిరీ పేలపిండి 
విసరలేను జొన్నపిండి 

మా అప్ప సవరం మాకుతే 
దేవుడిగిన్నె మాకుతే 


4 
ఉత్తతా పండు - ఉత్తరేణీపండు 
దానిమ్మపండు — దబ్బపండు 


వ్‌ 

కోడి కొళ్ళిరాట 

కొబ్బరికాయ ముక్కలాట 
పాలోసి బేల్లమాట 

పంచదార చిలుకలాట 

మారాజి పట్టాల్‌మీద మహారాజు 


a అబ్బాయి మా ఇంటికి భోజనానికి 


6 

చలి చలి చలి చలి చందాయమ్మ 
గొంగళికప్పుకో గోనాయమ్మ 

వడ వడ వడ వడ వణికేనమ్మ 
చలిమంటకు చితుకులు తేవమ్మ 


7 
వంటిపిల్లి రాకా సొకచోట 
ఇద్దరు ముగ్గురు ఒకచోట 


జో 


x 


fi 


ఆడతారీబొమ్మ పాడతారీబొమ్మ 
నక్కేరు చెట్టుక్రింద బొక్కేరుబొమ్మ 
తోలుముక్కా ఉన్నతైతక్క బొమ్మ 
బొమ్మా! బొమ్మా! బొమ్మా! బొమ్మా! 


8 

కాటుక్క పెట్టితే కన్నెంత తీరు 
కలువల్లు పూచితే చెరువంత నిండు 
కాటుక్క పెట్టింది కన్నుతిప్పింది 
కలవారి అమ్మన్న ఎవరాడపడుచు 


9 

కాకమ్మ కాకమ్మ 
చుట్టాలొచ్చారు చూచిపో 
పక్కాలొచ్చారు పారిపో 
సీకాలికిగజ్జ కడతా 
కాలుతీసి ఖంగున గంతెయ్‌ 


10 

అమ్మగారమ్మొచ్చెనూ 
ఆదొండపండొచ్చెనూ 
చిలకాలదండొచ్చెనూ 

కెంపూల నత్తోచ్చెనూ 

శ్రీలక్ష్మి మొగుడొచ్చెనూ 
వెంకమ్మ నీపేరు కుంకాలిభరణి 


11 

చిట్టి నాఅమ్మాయి చీరకెడ్చింది 
నేయరా సాలీ నెల్లూరుపట్టు 
మురుస్తు సాలీ మూళ్నెల్లు నేస్తే 
అరుస్తు చాకలి ఆర్నెల్లు ఉతుకు 


ఆయ 


క 
| 
§ 
(i 
| 
( 
i 
| 


! 
; 
| 
| 
| 
|] 
| 
|| 
| 
| 
| 
; 
| 


CAN 


వేడుకతో అమ్మాయి వెయ్యెళ్ళుకట్లు 
లంజ 
ఆ చిరకట్టంగ అందరికి ముద్దు 


12 
వడ్డరొల్లగుడిసెమీద దేవుడుండు 
ముక్కు ముక్కు శాంతమ్మకు 
కొడుకుపుట్టిండు 
కొడుకుపుట్టిన తెల్లారి కోడలొచ్చింది. ! 
కోడలొచ్చిన బాంట్ల బంగ్లుంది 
బుగ్గమీద రామచిలుక పలుకు పల్ముచుండె 
కల్లుకింద కారంపెడ్తె తియ్యగుండె 





13 
“అమ్మణి ముదును ఎమన్నారు- 
ది 

అప్పుడు కాచిన నెయ్యన్నారు 
కందిపప్పు ముద్దన్నారు- 

కాటుక పెట్టిన కన్నన్నారు 
లేతమామిడి చిగురన్నారు- 

లేగంటావుల పెరుగన్నారు 
అందరు మెచ్చిన ముద్దన్నారు - 

అప్పాల పండు అన్నారు. 


_ 


14 

బొజ్జనిండా వెడిబువ్వ తిన్నావా 
కాళ్ళకు గజ్జల్లు కట్టుకొన్నావా 
దోసగింజలె బొట్టుపెట్టుకొన్నావా 
వచ్చేము వుండవె వరహాలతల్లి 


15 

తొలకరిలో ఒక మబ్బు తొంగిచూచింది 

మబ్బులో ఒక మెరుపు మెరిసిపోయింది 
రాప్‌ 


ons 


పెరటిలో ఒకజల్లు కురిసిపోయింది 
వీధిలో ఒకగాలి విసిరిపోయింది 
పూలతో జగమంత విరిసిపోయింది 
అవిచూచి మా పాప మురిసిపోయింది 


16 

పాపాయి పాట పసిడిమూట 
అబ్బాయి ఆట అందాలకోట 
పంతుల మాట వరాలమూట 


పందె పందెం బడికే అందం 


17 

చింతపూవు చింత పువ్వులియ్య మందేయి 
చింతపూ రాలింది సిరిగడపలోను 
నేనున్న తమ్మయ్య వియ్యమందితె 
మల్లెపువ్వు రాలింది మాగడపలోను 


18 

చిమడకే చిమడకే ఓ చింతకాయ 
నువ్వెంత చిమిడినా నీ పుల్లపోదు 
ఉడకకే ఉడకకే ఓ ఉల్లిపాయ 
నువ్వెంత ఉడికినా నీ కంపు పోదు 


19 
చిన్న నా అమ్మన్న చీరకేడుస్తే 
నెయ్యవోయి సాలెవాడ నేత్రంపుపట్టు 
వెయ్యవోయి కంసాలి వెండిజల్తారు 
మూలుగుతూ సాలెవాడు మూన్నెల్లు నేసే 
అరుస్తు చాకిత ఆర్నెళ్ళు ఉతికె 
వేడుకతో అమ్మన్న వెయ్యేళ్ళుకట్టే 
HONS 


(150) మై. 


xX 


20 

మూలమంచమువేసి ముంతపొగ బెడుదు 
కందకడిగిననీళ్ళు కాళ్ళకందించి 
చేమకడిగిననీళ్ళు చేతికందించి 
దవ్వకడిగినసీళ్ళు దాహానకిచ్చి 


21 

చిలకా చిలకా పంచదార చిలకా 
పచ్చని చిలకా పలికే చిలుకా 
రంగుల చిలకా రామ చిలకా 


22 

సీమ మిరపకాయ చి(ర్రోబు[రో 
పాతగుడ్డ చిరిగితె పుర్రోపుర్రో 

దాని మొగుడు దాన్ని కొడితే మొగర్రోమొగ్రో 


23 
అక్కలి కర్ర ముక్సాలిపీట 
కూర్చోవదినా! వదినా! వదినా! 


24 
సూరీ తాపిల్లీ మారీ తాపిల్లీ 
పడమటక్కల్లారా! పారిపొండు 


25 
కథ కథ కంగు మాతాత టెంగు 
నూనెపోసి కొని దిగమింగు 


26 

చీమిడి ముక్కు చింతకాయ తొక్కు 

మా అత్త పెట్టిన మామిడికాయ తొక్కు 
ల షుగర్‌ 


రాషరాాలాలాలాలాలాలాలాలాాాడ కలయా రో 
గ ర్‌ నల 


27 
మొందిచెయ్యక్క మొగడేడక్క 
దానిమ్మ చెట్టుక్రింద దాసుకున్న డక్క 


28 

ఆంపండు జాంపండు అమ్మవారికి 
నా జేబులో చిల్లుకాని పూజారికి 
అరటిపళ్ళు కొబ్బరికాయ అమ్మవారికీ 
నాచేతిలోని చిల్లుకాని పూజారికి 
కర్పూరం అగరొత్తులు అమ్మవారికీ 
నాచేతిలోని చిల్లుకాని పూజారికీ 


29 

మామిడాకుగోసి తోరణాలుగట్టి 
చింతాకుదూసి బుట్టలో పెట్టి 
అయ్యవారి కుక్కొచ్చి బొయ్యమంటే 
నా కాళ్ళగజ్జలు ఘల్హుమన్నాయి 


30 

బిందె నిండా కందులూ 
రంగసాని బొందులూ 
బొందులూ బొందులూ 


31 

సూరీ గుమ్మడి కాయ 
సూరప్ప తలకాయ 
తలకాయ తలకాయ 


32 
అనపకాయ అచ్చమ్మ 
తలకాయ తలకాయ 


HOPS 


| 
| 


33 సి 
బూడిద గుమ్మడికాయ 
బుచ్చెమ్మ తలకాయ 
నార దబ్బకాయ 
నారమ్మ తలకాయ 


34 
పండక ముందు - పచ్చని చొక్కా 
పండిన పిదప - రది చొక్కా 


పచ్చి మిరప కాయ - ఏమిటి సీ మాయ ' 
35 
పోయి వా వ. టన 


36 
పిల్లెమ్మ వెళ్ళింది పల్లెల్లు దాటి 
అబ్బాయి వెళ్ళేడు రచ్చల్లు దాటి 





ఏనుగు తొండము - ఒకటి 


మనిషికి కళ్ళు - రెండు 
జెండా రంగులు - మూడు 
కుక్కకు కాళ్ళు - నాలుగు 
చేతికి వేళ్ళు - ఐదు 





5 
గ 





గేయ కధలలో. ఇదొక కొత్త ప్రక్రియ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోగల ప్రాధమిక పారశాలలో ఈ 
గేయాల ప్రాధాన్యం మెండు. బాలలు ఈ పాటలను పాడేప్పుడు సర్వాంగాల కదలిక లయానుభూతిగల 
అభినయం ముఖ్యాంశాలు. “కాకి మాంసం ముక్క” అనే పాట పిల్లలు అభినయిస్తూ పాడతారు. 


“ఓ మంచి కొకమా - మా మంచి కాకమా 
మా మంచి కాకమా - అందమైన దానివి 
ఆనందమిచ్చు దానివి” 


కాకి - కూజా ... అనే మరో గేయంలో - 


“కాకి ఒకటి నీళ్లకై కావు కావు మనుచును 
అడవి అంత తిరుగుచు అలసి సొలసి పోయెను. 
చిన్న మూతికూజూ అడుగునున్న నీరు 
కన్నులార చూచెను మననార తాగెను” 


ఈ కధను బిడ్డలు అభినయిస్తూంటే వారికి కథ సులభంగా గుర్తుంటుంది. నోటికి వస్తుంది. శరీరానికి 


మంచి వ్యాయామం చేకూరుతుంది. ఇలాటివి ఎన్నో గేయాలున్నవి. కొన్నిటిలో కధ లేకపోయినా 
అభినయం విధిగా ఉంటుంది. 


ల లారా TAO 


సో 


పూజ 

సుందరమైన తోటలోనికి 
అందరమును మనమరుగుదమా 
మందారంబులు కోయుదమా 
వాణికి పూజలు చేయుదమా 
మొగలిపువ్వులు కోయుదమా 
సంపెంగపువ్వులు కోయుదమా 
జాజిపువ్వులు కోయుదమా 
కాలనిలోనికి పోవుదమా 
కలువపూలు తేయుదమా 
వాణికి పూజలు చేయుదమా 
మృదువగు రంగు పూవులతో 
వాసనకలిగిన పూవులతో 
మాలలతో బంతులతో 

వాణికి పూజలు చేయుదమా 


తారంగం - తారంగం 

తారంగం తారంగం తాండవకృష్ణ తారంగం 
చిన్నారి తారంగం శ్రీకృష్ణ తారంగం 
తారంగమ్మని సారెకు సారెకు 

అందరు చూడగ ఆడర కృష్ణ 
వీరందరు చూడగ ఆడర కృష్ణ తార॥ 


దురితమగుచు చెవులమద్ది 
కాయలల్లాడా కృష్ణ 

పులిగోరు పతకము గొలుసు 

బొజ్జపై నోలలాడగ ' తార॥ 


మురుగులు గొలుసులు చేతులు ్రిప్పుచు 


కిలకిల నవ్వుల కెరల కృష్ణ 
అద్దంపు చెక్కిళ్ళు నాకు ముద్దులియ్యర 


AOTC 





3 
తద్దిక్కు తాకుడు తకధిమితక 0 
తాళము వేయరా తార 
2 


తారంగం తారంగం 
తాండవకృష్ణా తారంగం 
వేణునాధ తారంగం 
వెన్నాముద్దల తారంగం 
ఆలా బాలా తారంగం 
ఆడుకోపాపా తారంగం 





ఉత్తముని పేరేమి? ఊరిపేరేమి? 
సత్యపురుషులగన్న నాధ్వి పేరేమి 
ఉత్తముడు దశరథుడు ఊరు అయోధ్య 
సత్యపురుషులగన్న సాధ్వి కౌసల్య 


ఇల్లాళ్ళు ముగ్గురే ఈ దశరధునకు 
పిల్లాళ్ళు నలుగురే పేరుగలవారు 
అయోధ్యలో వారు అందరున్నారు 
సయోధ్యలో వారు సరిలేనివారు 


శ్రీరామ జయరామ శృంగారరామ 
కారుణ్య గుణథధామ కళ్యాణనామ 
అలుగు 


(os (154) 5 
జగతిపై రామయ్య జన్మించినాడు అన్నదమ్ములులేక ఆదరులేక 
సత్యమ్ము లోకాన స్థాపించినాడు తోడులేకా సీత దూరమైపోయె 
తల్లిదం[డ్రులమాట చెల్లించినాడు దండమ్ము దండమ్ము దశరధరామ 
ఇల్లాలితోపాటు హింసపడ్డాడు దయతో మముగావు దాక్షిణ్యధామ 


సీత్రామహాదేవి సృష్టిలోపలను 


సిరిమల్లె చెట్లు 
మా తల్లి వెలసింది మహనీయురాలు ౧రయిళ్ల ఇటు 


సీతమ్మవాకిటా చిరుమల్లెచెట్టు 


ష్‌ పటి చిరుమల్లెచెట్టేమొ చితుకపూసింది 

0 0 రంల గుల 
క న దలాకుండ కొమ్మ వంచ 
పరిగెకుపోయి రామన్న పదును చూచివచ్చె | పేద కొ స ష్‌ 
ఇంటికడ సీతమ్మ వితనాలు చేసే కొమ్మ విరుగాకుండ పూలు గోయండి 
వారితల్లి వసుదేవి కురులు సవరించె | పట్టి పూలూ కోసి బుట్ట నిలపండి 
వేను చేసింది పన్నెండు ధాన్యాల ప్రత్తివిత్తులు అందులో పెదపూలు దండగుచ్చండి 
పణతి ఆ సీతమ్మ విత్తనాలు వడికట్టె దండతీసుకువెళ్ళి సీతకియ్యండి 
సీతయెద పట్టంగ శ్రీరాముడు గొగ్రుపట్టు దాచుకో సీతమ్మ రాముడంపేడు 


రంభయెద పట్టంగ రఘురాముడు గొక్రుపట్టు దొడ్డిగుమ్మంలోన దొంగలున్నారు 
దాచుకో సీతమ్మ దాచుకోవమ్మ 


పు దాచుకొంటేను దోచుకుంటారు 
అయోధ్య రామయ్య అన్నయ్య మాకు 

వాలుగన్నుల సీత వదినమ్మ మాకు సీతమ్మమార్గం 
రాములంతటివాడు రట్టుపడ్డాడు చిన్నారి పొన్నారి చిలుకవె నివు 
మానవులకెట్లమ్మ మాట పడకుండ చిట్టిమామడిపండు హంసవే నీవు 
సీతమ్మ రామయ్య దారిగదిలితె శ్రీరామ అల్లుడు సీత అల్లుడు 
పారిజాతపు పువ్వులు పలువరించినవి రావయ్య పెద్దన్న రాజు అల్లుడు 
సీత పుట్టగ నేల లంక చెడనేల రాజు పుట్టాడన్ని రాజ్యాలు నీకెరుక 
లంకకు విభీషణుడు రాజుగానేల పన్నెండు రాజ్యాల పట్టానికెరుక 
ఏడు ఏడూ యేండ్లు పదునాలుగేండ్లు | రాముడు లేడటే రాత్రి సభలోను 
ఎట్టులుంటివి సీత నట్టడవిలోను నిద్రయెట్టాపట్టింది నీకు సీతమ్మ 
లక్ష్మయ్య నా మరిది రక్షిస్తూ ఉండ అన్నలారా! మీరు విన్నార లేదా 
నాకేమి భయమమ్మ నట్టడవిలోను ఆలిమీద పెండ్లి విన్నార లేదా 
దేవుడంతటివాడు జననింద పడెను అత్తిల్లు ఒకటైన పుట్టిల్లు ఒకటి 
మానవుడెంతయ్య మాటపడకుండ అవి రెండు దప్పితే అడవిమార్గంబు 


[ళల yal 


x 


Pa 


మా పాప మామల్లు మత్స్యావతారం 


కూర్చున్న తాతల్లు కూర్మావతారం 
వరసైన బావల్లు వరహావతారం 
నట్టింట నాయత్త నరసింహావతారం 
వాసిగల బొట్టెల్లు వామనావతారం 
పరమ గురుదేవ పరశురామావతారం 
రక్షించు మామయ్య' రామావతారం 
బంటైన బంధువుల బలభద్రావతారం 
చిట్టినాకసోడు శ్రీకృష్ణావతారం 
బుద్ధితో మాచిట్టి బుద్ధావతారం 
కలివిడితో పసిపాప వర్ధిల్లు నాతండ్రి 


కంచి కామాక్షమ్మ 

కంచికివోతావా కృష్ణమ్మా 

ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా 

కంచిలో ఉన్నది అవ్వ 

ఆ అవ్వ నాకు పెట్టు బువ్వ 
బువ్వ ఉన్నదిగాని కృష్ణమ్మా 

ఎకు పప్పు ఎక్కడదోయి కృష్ణమ్మ 


జలా 





కోమటి ఇంటిది అపు 


aw 


ఆ అప్పునాకు పెట్టు పప్పు 

పప్పు ఉన్నదిగాని కృష్ణమ్మా 

నీకు కూర ఎక్కడిదోయి కృష్ణమ్మ 
దొడ్లోను ఉన్నది వీర 

ఆ బీరనాకు పెట్టుకూర. 

కూర ఉన్నదిగాని కృష్ణమ్మా 

నీకు నెయ్యి ఎక్కడిదోయి కృష్ణమ్మ 
కోమటి అక్కమ్మ చెయ్యి 

ఆ చెయ్యినాకు వోయి నెయ్యి 
నెయ్యి ఉన్నదిగాని కృష్ణమ్మా 

నీకు పెరుగు ఎక్కడిదోయి కృష్ణమ్మ 
ఉన్న ఇంటి ఇరుగు పొరుగు 

ఆ పొరుగునాకు పోయు పెరుగు 


బువ్వతిందువుగాని కృష్ణమ్మా 

నీకు ఆ వూళ్ళో పనియెమి కృష్ణమ్మ 
అక్కడ ఉన్నది అమ్మ 

నస మొక్కివత్తును కామాక్షమ్మ 





(oe 


గ 


2 

కొండలో ఉండే సిన్నోడా - నీకు 

కూరేడ కద్దురో సిన్నోడా! 
కుమ్మరోనింటి లో కుండమ్మా 
కుండ గిండమ్మ నాకంత కూరమ్మా! 


కూడు కలిగీన సిన్నోడా - నీకు 
పప్పేడ కద్దురో సిన్నోడా! 

అప్పడాలమ్మే కుప్పమ్మా! 

కొప్పు తిప్పితే నాకంత పప్పమ్మా! 
పప్పులు గలిగినా సిన్నోడా - నీకు 
చారేడ కద్దురా సిన్నోడా! 

సీమతో పోయే యేరన్నా! 

ఏరు పెరికితే నాకింత చారన్నా! 


చారు కలిగినా చిన్నోడా! నీకు 
నెయ్యుడ కద్దురో సిన్నోడా! 

కుక్కను కొట్టే కొయ్యమ్మా! 

కొయ్య గియ్యమ్మ నాకింత నెయ్యమ్మా! 
నెయ్యి గల్లినా సిన్నోడా! - నీకు 
పెరుగేడ కద్దురో సిన్నోడా! 

ఆ యింటి యీ యింటి పెరుగమ్మా! 

పెరుగు గిరుగమ్మ నాకింత పెరుగమ్మా 
పెరుగు గల్లినా సిన్నోడా! - నీకు 
పాలేడ కద్దురా సిన్నోడా! 

ఆవులా మేపే బాలన్నా 

బాల గీలన్న నాకంత పాలన్నా! 
పాలు గలిగినా సిన్నోడా! - నీకు 
వక్కేడ కద్దురా సిన్నోడా! 

అడవిలో పొయ్యే నక్కన్నా! 

నక్క గిక్కన్న నాకంత వక్కన్నా! 
టం 


(59 


గో 


వక్క గల్లినా సిన్నోడా - సీకు 
ఆకేడ కద్దురా సిన్నోడా! 

ఆకసాన పొయ్యే కాకమ్మా! 

కాకి గీకమ్మ నాకంత ఆకమ్మా! 
ఆకు గల్లినా సిన్నోడా! - నీకు 
సున్న మేడ కదరా సిన్నోడా! 

ఆ యింటి యీ యింటి సూరమ్మా! 

సూర గీరమ్మ నాకంత సున్నమమ్మా! 
సున్నము కల్లినా సిన్నోడా! నీకు 
పొవ్వాకు ఏదిరా సిన్నోడా! 

సెట్టుమీద వుండే పిట్టన్నా! 

పిట్ట గిట్టన్న నాకంత చుట్టన్నా! 


బూచమ్మ కూతురు 
బూచమ్మ కూతుర్ని నేనేనా? 
బుద్ధిమంతురాలిని నేనేనా? 
ఆకులు పోకలు నావేనా? 
ఆవులు గేదెలు నావేనా? 
అందెలు కడియాలు నావేనా? 
అద్దగోడమీద బెల్లంముక్క 
అందిపుచ్చుకో బూచమ్మ 
బూచమ్మ కూతుర్ని నేనేగా - 
బుద్ధిమంతురాలిని నేనేగా 
ఆకులు పోకలు నాకేగా 
అందెలు కడియాలు నాకేగా 
ఆవులు గేదెలు నాకేగా 
తోలుకు రారా చిన్నన్న 
దొడ్డిని కట్టరా పెద్దన్న 
తలుపూతీయ్‌ పెద్దాదినా 
పాలూ పితుకూ చిన్నాదినా 


లః 


నా 








చేతిలో చామంతి - చిన్నారి బంతి 

చుక్కల మండలం - మా చేతిబంతి 
చక్కని చంద్రుణ్ణి - చేరేటిబంతి 
ఒక్కసారి విసరి - ఊరెల్లబంతి 
చెక్కు చెదరకుండ - చేతికొచ్చింది 


-.. చిట్టి చిట్టి 


చిట్టి చిట్టి మిరియాలు 
చెట్టుక్రింద పోసేరు 
పుట్టమన్ను త్రవ్వేరు 
బొమ్మరిల్లు గట్టెరు 
బొమ్మరింట్లో పిల్లపుడితే 
పిల్ల తలకి నూనెలేదు 

నా తలకి నూనె లేదు 
అల్లావారింటికి చల్లకు వెళితే 
ఆళ్లావారి కుక్క భౌ మంది 
కాళ్ళాగజ్జలు ఘళ్ళుమన్నాయి 
చంకాపిల్ల కారుమంది 

2 

చిట్టి చిట్టి మిరియాలు 
చెట్టుక్రింద బోసారు 


HOS 


బొమ్మరిల్లూ కట్టారు 
బొమ్మల పెళ్ళిల్లు చేశారు 
వియ్యపురాలికి నూనేలేదు 
వియ్యపురాల్తో వచ్చినదానికి 


నెయ్యిలేదు 
3 
గాకం గక్కచ్చి 
(ఊటో రమ్మన్న 


ఏడుస్తే వెలక్కాయ 

ఊరుకుంటె ఊరగాయ 

తోటకు సీళ్లొస్తే 

(ఎన్నిపండ్లు పెడతావు) 

ఏతాం తోదతాను 

4 

చిట్టి చిట్టీ ముత్యాలు 

చెట్టూక్రిందా పోయించి 

ఆరబోసి తెప్పించి 

అంది పుచ్చుకు యిప్పించి 

శ్రీరాముని పిలిపించి 

సీతమ్మ కిప్పించి 

5 

చిటి చిటి మిరియాలు 
ల రు 

చెట్టుక్రింద బోసి 

పుట్టామన్నూ తెచ్చి 

బొమ్మరిల్లు గట్టీ 

బొమ్మరింట్లో బొమ్మ నీళ్ళాడితే 

బొమ్మతలకు నూనెలేదు 

బొమ్మబిడ్డకి నెయ్యిలేదు 


గ(€ మూ 


అంతట్లోనే పెద్దన్నొస్తే 
కాళ్ళచెప్పులు విడిపించి 
కంచెడు వాయసము జుర్రించె 


చందమామ 
చందమామ చీరగట్టి 
సన్నబియ్యం ఒళ్ళోపోసి 
అమ్మా నేను చిన్నదాన్ని 
అల్లుడొస్తే అంపాబోకు 
మామవస్తే మళ్ళీ రమ్మను 
చాకింటి మడతాలన్నీ 
చాకలివాడు తేనెలేదు 
చద్దికట్ట గుడ్డలేదు 
సాగనంప పొద్దులెదు 
ఇరుగు పొరుగు అకృల్లారా 
చుట్టుపట్ట సుదతుల్లారా 
చూడవచ్చే పణతుల్లారా 
తుసుక్కున తుమ్మండి 
ఒకటే తుమ్ము అచ్చి ! 
2 
చందమామ ఇల్లుకట్టి 
సారెపప్పు ఒళ్ళోపోసి 
అమ్మా నె చిన్నదాన్ని 
అల్లుడొస్తే అంపబోకు 
తోపుల్లో ఉండే ఆవుల్లారా గోవుల్లారా 
అమ్మమ్మ నీ మొగుడి పేరేమిటి? 
నీళ్ళళ్లో నిమ్మపండు 
పాలళ్ళో పనసపండు 
(OOS 


(59 


న 


3 

చందమామ చల్లగుంటిె 
మాబర్రి పాలిస్తే 

పాలెత్తుకెళ్ళి తాతకి స్తే 
తాతనాకు దమ్మిడియిస్తే 
దమ్మిడెత్తుకెళ్ళి కోమటికిస్తె 
కోమటినాకు బెల్లం పెడితే 
బెల్లం ఎత్తుకెళ్ళి పంతులకి స్తె 
పంతులునాకు పద్యం చెపితె 
పద్యమెత్తికెళ్ళి మామకిస్తె 
మామనాకు పిల్లనిస్తె 
పిల్లపేరు మల్లిమొగ్గ 

నాపేరు చిటపటాలు 

4 

చందమామ - చల్లాగుండ 
తాతానాకూ - దమ్మీడి స్తే 
దమ్మిడీ తీసికెళ్ళి - కోమటికిస్తే 


. కోమటి నాకు - బెల్లం పెట్రె 


బెల్లం తీసికెళ్ళి - గుర్రానికిస్తే 
గుర్రం నాకూ - సలాం చెస్తే 
సలాం తీసికెళ్ళి - పంతులుకిస్తే 
పంతులునాకూ - పద్యం చెప్తే 
పద్యం తీసికెళ్ళి - మామకిస్తే 
మామానాకూ - పిల్లానిస్తే 

పిల్లా పెరూ - మళల్లెమొగ్గా 
నాపేరూ - జమీందార్‌ 
చిలకమ్మ పెండ్లి 

చిలకమ్మ మొగుడెంతొ శింగారమయ్యే 
చెలికత్తెలందరు చెంతకూర్చుండి 


SDN 


సీతాకోకలు చీరలు తెచ్చిరి 

కాకులు మూకలు బాకాలూద 
పందిట పిచికలు సందడిచేయ 
కప్పలు బెక బెక డప్పులు కొట్ట 
చిలుకమ్మ మగనితోచేరి కూర్చుండె 
బాలకృష్ణుడు 

శ్రీపతి కృష్ణమ్మ రేపల్లెలోను 

పాపడై పెరిగెను బహువిధంబుగాను 
అంతకంతకు ముద్దు యశోదకును 
వింతలుగ జూపెనే వేడ్క నొకనాడు 
ఓయమ్మ! ఓతల్లి! ఓ గోపిదేవి 
ఎన్నో నోములు నోచి నిను గంటికృష్ణ 
గోవింద గొల్లపల్లెకు బోకుమయ్య 
గోపికలు నినువచ్చి కొట్టుదురు కృష్ణా 


2 

ఓరుగుండా నుంచి ఒక వీధినుంచి 
వచ్చెను గొల్లాపె పండ్ల గంపతో 
వాకిట్లో దింపవే ఓ పళ్ళగంప 
మంచి పంచదార పోసేముగాని 
పారిపోయి అబ్బాయి పండెత్తుకొచ్చె 
తిట్టకవె ముసలాపె దీవించవమ్మ 
కొట్టకవె గొల్లాపె కొడుకుల్లతల్లి 
మాబిడ్డ దుష్టని ఊరంత తెలుసు 
రుద్రాక్షపండైతే రూకలిచ్చాను 
మామిడిపండ్లయితే మాడలిచ్చాను 
దీవించు కృష్ణున్ని దీవించుతల్లి 


పెళ్ళి గొడవ 
రాయాకు పాపమ్మ ఆడవే పాప 
రాజులందరుగూడి చూడవచ్చెరు 


AOC 





(| = \ ఇ వళ ట్ల : క బట f | 
న హ్‌ జ్ఞ ఖ్‌ | i | 
న్న : Oh, Tr J యాం Op 
Mm || రో వే 9 అ Mire 1 

| వాచా Me స ; 


| 
|| 
| 
| 
1 | 
యే... 
రి న ము గో 
ష్‌ ల మ of | | 
ర్న | 





కోతీబావకు పెళ్ళంట 
కొండాకోనా విడిదంట 


కుక్కా నక్కల విందంట 
ఏనుగు వడ్డన చేయునట 
ఎలుగూ వింత చూచునట 
కోడీ కోకిల కాకమ్మ 
క్రోత్రీ పెళ్ళికి పాటంట 
నెమళ్ళు నాట్యం చేయునట 
ఒంటెలు డోలూ వేయునట 
ఊరంతా శుభలేఖలట 
వచ్చేవారికి విందులట 
పెళ్ళి పీటలపై కోతీబావ 
పళ్ళికిలించునట 

లాగ 


గో 


os 
బొమ్మల పెళ్ళి 
చిట్టి బొమ్మల పెళ్ళిచెయ్య వేడుక 
శ్రీరెండు వాకళ్ళు సిరితోరణాలు 
గాజుగుమ్మాలను రత్నకంబళ్ళు 
అరటి స్తంభాలనీ అమరెపెళ్ళిరుగు 
పసిబాలపాపిటలో పచ్చనక్షతము 
చిన్నన్న పెట్టెడు చింతాకుచీర 
పెద్దన్న పెట్టేడు పెట్టెళ్ళసొమ్ము 
నాయన్న పెట్టడు నానుతోపుస్తి 
నా బొమ్మ వెళ్ళింది దబ్బలుదాటి 
నా బొమ్మ వెళ్ళింది నిమ్మలుదాటి 
నా బొమ్మ వెళ్ళింది తోటల్లుదాటి 
నా బొమ్మ వెళ్ళింది అత్తవారింటికి 


2 

చాలా చాల చెక్కిళ్ళూ 
చెయ్యరానీ బొమ్మల్లూ 

నీబొమ్మ 'పరెమి? 

సీతమ్మ శ్రీరాములు 
చక్కనికీలు కదియాలూ 

ఎవరు చేయించారు? 
శ్రీరాములు చేయించారు 
సీతమ్మ పెట్టుకుంది 

3 

చిట్టిబొమ్మా పెళ్ళి చేయవేడుకా 
శ్రీరెండువాకిళ్ళు సిరితోరణాలు 
గాజుగంభాలనే బూజుగంబళ్ళు 
అరటిస్తంభాలనే అమర పెళ్ళిళ్ళు 
చిన్నన్న పెట్టేడు చింతాకుతీగ 


ఆల 


(160) రా 


x 


పెద్దన్న పెట్టేడు పెట్టెల్ల సొమ్ము 
నా అక్క పెట్టింది నానుతోపుస్తె 
గతిమడక పెట్టించి ఘంటవాయించి 
అత్తకందుల మిచ్చి తాగుర్రమెక్క 
గు[ర్రముమీదికీ కూతుర్ని తేరే 
కూతురీ ముందరికి కురువెరు తేరే 
నన్నుగన్న తల్లికీ నానుతేరమ్మా 
నాతికీ ముత్యాలబొట్టు తేరమ్మా 
బోటికీ బొమ్మంచు చీర తేరమ్మా 
చీరకీ చిలకలారవికె తేరమ్మా 
రవికెకూ రత్నాలపుస్తె తేరమ్మా 
పుస్తెకూ పూలతాళికా బెట్టిరా 
సారిచీరాబెట్టి సాగనంపెరా 
4 
చిట్టిబొమ్మల పెళ్ళి - చేయ వేడుకలు 
శ్రీరెండు వాకిళ్ళు - సిరితోరణాలు 
రంగు గుమ్మముముందు రత్నకంబళ్ళు 
పసిబాల తలమీద - పచ్చ అక్షతలు 
అరటి స్తుభాలతో - అమరె పెళ్ళరుగు 
చిన్నన్న పెట్టేడు - చింతాకు చీరె 
5 
చిట్టిబొమ్మల పెండ్లి చేయవలెననగా 
శృంగార వాకిళ్ళు సిరితోరణాలు 
గాజు పాలికలతో గాజుకుండలతో 
అరటిస్తంభాలతో అమరె పెండ్లరుగు 
6 
తాటియాకుకు కాటికాబొట్టు పెట్టె 
చీర సింగారించి షోకు జేశారు 

లయ 


గో 


. 


గాజు పూసలపేరు మెళ్ళోవేశారు 
గౌరి కళ్యాణాల రేఖ దిద్దారు 
పానకం బిందెలూ సిద్ధపరచారు 
పాప పేరంటాండ్రు కాచుకున్నారు 
లకృపిడతలో అన్నముడికిపోయింది 
లక్కచట్టిలో పప్పు ఉడికిపోతోంది 
పెళ్ళికూతురు మామ కట్నాలకోసం 
చింతగింజలు లెఖ్బ పెట్టీ దాచాడు 
ఉత్తుత్తి అలజడి జరిగీ పోతోంది 
ఉత్తుత్తి బాజాలు (మోగుతున్నాయి 
కబురుమీదా కబురు వెళ్ళిందికాని 
పెళ్ళికొడుకులవారు తర్గిరాలేదు 


7 
గోరుచిక్కుడుగాయ గెలవేసినట్లు 
గోత్రాన అబ్బాయి నేరికిస్తాము 


ఎవరికిస్తామమ్మ ఎవరికిస్తాము 
కులములో మేనత్త కూతురికిస్తాము 
అత్తమంచిదైతే అనుకూలమైైతే 
బాలుడు లేతయితే పట్టినిచ్చెము 
పాపమా అబ్బాయి పాలకేడి స్తే 
పాడియావులు పంపిరి మేనమామల్లు 
రాజుల్లబోలిన మామలుంటే 
రచ్చల్లు నేలంగ సందేహమెమి? 
8 

తాటాకు బొమ్మకు కాటుకెట్టి 
చీరసింగారించి పోతు చేశారు 
గాజు పూసలపేరు మెళ్ళో వేశారు 
పాపపేరంటాళ్ళు కాచుకున్నారు 


MS 


CYC ee 16 


అదా అబకార కుల న్న. గారా పుకు. వానరం. రాలరా రక. చుఆడాలలాాులా... ఆరాగా a rm 


= సాగ నంను. ద ల క కక 


HON 
చుటనకాఅతత  చరూయునారు Gs 
ద్‌ G షొ యా ల 
పానకపు బిండెలు తెచ్చియున్నారు 
కొండమీద 


కోతడమద వెండిగిన్నె 
కొక్కిరాజు కాలువరిగి 
విరిగి విరిగి రెండాయి 
వీధుల్లో మూడాయె 
పటమట చుక్కలు కఠడరయక 
భళ్ళున తెల్లారె 


న. 


2 

కొండమీద గుండెజారె 
కొక్మిరాజు కాలువిరిగె 

దానికేం మందు, వేపాకు చేదు 
వెల్లుల్లిగెడ్డ నూనెమ్మ బొద్దు 
నూటొక్క ధార 


| 


3 

కొండమీద గుండుపై కొంగ 
కొంగ కొరకు దొంగ 
పొంచియుండ పాము 
దొంగ కాలు కరిచే 


4 

కొండమీద వెండిగిన్నె 

కొక్కిరాయి కాలువిరిగె 

దానికేమి మందు? 

వేపాకు చేదు వెల్లుల్లి గడ్డ 

నూనెలో మడ్డి నూటొక్కసారి 
పూయవోయి నూరి పూటకొక్కసారి 





షరా హం 


కాదరయ్య 

పొద్దన్నె లేచినాడు కాదరయ్య 

వాడు కాళ్ళు మొగము కడిగినాడు కాదరయ్య 
కాళ్ళు మొగము కడిగినాడు కాదరయ్య 
వాడు పంగనాము బీకినాడు కాదరయ్య 
పంగ... పంగనాము బీకినాడు కాదరయ్య 
వాడి సద్ది సంగడి దిన్నాడు కాదరయ్య 
సద్దిసంగడి తిన్నాడు కాదరయ్య 

సద్ది... వాడు బుట్టసంకకేసినాడు కాదరయ్య 
బుట్టసంకకేసినాడు కాదరయ్య 

వాడు పల్లెదోవ బట్టినాడు కాదరయ్య 
పల్లెదోవబట్టినాడు కాదరయ్య 
పల్లెకుక్క బౌవ్వుమనె కాదరయ్య 
పల్లికుక్క బొవ్వుమనె కాదరయ్య 

వాడు అడ్డదోవ దొక్కినాడు కాదరయ్య 
అడ్డదోవదొక్కినాడు కాదరయ్య 
సద్దసేను ఎదురాయె కాదరయ్య 


© 


సద్దసేను ఎదురాయె కాదరయ్య 
వాడు ఇరిసిరిసి బుట్లోబెట్టై కాదరయ్య 
ఇరిసిరిసిబుట్లోబెట్టె కాదరయ్య 

సేను రెడ్డి కూతలుబెట్టె కాదరయ్య 
నేను గువ్వలు దోలుతా డనుకుంటే కాదరయ్య 
గువ్వలుగాదు గివ్వలుకాదు కాదరయ్య 
వాడు గొడ్డుదంటు వీక్కుందె కాదరయ్య 


గొద్దుదంటు బీక్కుండె కాదరయ్య 
నను చెరకిత్తడనుకుంటి కాదరయ్య 
చెరక్కాదు గిరక్కాదు కాదరయ్య 


వాడు - నేలకొంగ బీకినాడు కాదరయ్య 
గం 


(162) లా 


నేలకొంగ బీకినాడు కాదరయ్య 

నేను పేనులుజూత్తాడనుకుంటె కాదరయ్య 
పేనులుగాదు గీనులుకాదు కాదరయ్య 
వాడు మంచి గుంజకాల బీకె కాదరయ్య 


మంచి గుంజకాలబీకె కాదరయ్య 

నేను ఉయ్యాలూపుతా డనుకుంటె కాదరయ్య 
ఉయ్యాలగాడు గియ్యాలగాదు కాదరయ్య 

వాడు ఊపూపి అంటుకుంటె కాదరయ్య 
ఊపహూపి అంటుకుంటె కాదరయ్యా 
వాడు దావులు దావలురికి వాడుకాదరయ్య 
అనంతపురం జిల్లాకు చెందిన ఈ పాటను హాస్య భారతి 


అమళ్ళదిన్నె గోపీనాధ్‌ వేలసభలలో పాడి అలరిస్తున్నారు) 


గాజులు : కడియాలు 

చేతినిండా గాజులెవరి కందమ్ము 
చేయెత్తి పెట్టెటి చెలియ కందమ్ము 
అందెలు కడియాలు ఎవరి కందమ్ము 
అడుగుదిసడుగెట్టు అక్క కందమ్ము 


తల్లీ తండ్రీ 

ఉంగరమ్ములు పెట్టి ముంగురులుడువ్వి 
వద్దపెట్టుకు తల్లి ముద్దులాడింది 
పలక బలపములిచ్చి పద్యాలుపాడి 
సరస పెట్టుకు తండ్రి చదువు నేర్పాడు 
ముత్యాలు 

విశాఖ పట్నాన వసిరింది గాలి 
వింజరపు రేవున్న తేలింది వాడ 
వర్తకుడి పోసిన్న దినుసు "పరమ 
వాడలో పోసిన్న దినుసు పేరేమి 
వర్తకుడు అబ్బాయి వాడనావాడ 
వాడలో పోసిన్న దినుసు ముత్యాలు 


చిన్ని మా అమ్మాయి శ్రీముఖము చూడు 
సిగ్గుపడి జాబిల్లి పొడవగా వెరచు 
పందిట్లో అమ్మాయి పాకుతూ ఉంటే 
పనసపండని జనులు పరుగులెత్తేరు 
థొడొోను అమ్మాయి దొర్లాడుతుంటే 
దోసపండని జనులు దోసిలొగ్గేరు 
నీలాలు కెంపులు నిలువువజ్రాలు 
నిత్యమూ అమ్మాయి నీళ్ళాడుచోట 


పగడాలు రత్నాలు పారిజాతాలు 
పడతి మా అమ్మాయి పని చెయుచోట 


ఆడగా ముద్దమ్మ పాడగా ముద్దు 
అందరికి మా అమ్మ అల్లారుముద్దు 


బొమ్మరిల్లు 
చెంబెడు నీళ్ళు తెచ్చాము 
పెంకుల బెడ్డలు కూర్చాము 
నల్ల మన్నును కలివాము 
బొమ్మరిల్లును కట్టెము 
తాటాకు బొమ్మలు చేశాము 
బొమ్మకు బట్టలు కట్టెము 
ఆకుబూరలు ఊదేము 
AO 








PT 
భా 
so ల 


163 


గ్‌ 


ఆకు వక్కలు తెండి అదిగివడ్డాము 
అమ్మన్నాకు బువ్వ అరచేతిలో గవ్వ 
అందరూ నీకు డిల్ల కొప్పులో కోడిపిల్ల 
దానికొప్తు యెడంకాలు చెప్పు 


మమకానాికాలకాండాకా _దణాడాారాకామతకాదలతినుతానాననా.. ాారకానాన -న రిలా.. కరత ముం శా = 2 


కాకీ - కాకీ 

కాకీ కాకీ! కలుముల కాకీ! 
కాకి నాకు కడియాలిస్తే 
కడియాలెత్తి అమ్మకు యిస్తే 
అమ్మనాకు అటుకులుపెడితే 
అటుకులుయెత్తి పంతులుకిస్తే? 
పంతులునాకు పాఠం చెపితే 
పారం మామకు చదివినిపిస్తే 
మామ నాకు పిల్లనిస్తే 
పిల్లపేరు మల్లిమొగ్గ 

నా పేరు జాగీరుదార్‌ 


2 
కాకి నాకు దీపమిచ్చె 
దీపమెత్తి అవ్వకిస్తి 
> 


గో 


Je 


అవ్వ నాకు అడ్జిగలిచ్చి 
అడ్డగలెత్తి యెనుము కెస్తె 
ఎనుము నాకు పాసియిచ్చి 
పాసి ఎత్తి తురుక్కుయిస్తి 
తురక నాకు తురాయి యిచ్చి 
తురాయి ఎత్తి దొరకు యిస్తి 
దొర నాకు దొరతనమిచ్చి 


3 

కాకీ కాకీ కడవల కాకీ 

కాకిని పట్టుకు గంగలో ముంచితే 
గంగ నాకు గంధామిచ్చి 
గంధం తీసుకెళ్ళి ఆవుకి రాస్తే 
ఆవు నాకు పాలూ యిచ్చె 
పాలుతీసుకెళ్ళి అమ్మకి స్తే 
అమ్మానాకు రొట్టియిచ్చె 

రొట్టి తీసుకెళ్ళి మాష్టారుకిస్తే 
మాష్టారు నాకూ చదువుచెప్పే 
చదువూ తీసుకెళ్ళి మామకిస్తే 
మామానాకు పిల్లానిచ్చే 
పిల్లాపెరు మల్లిమొగ్గ 

నా పేరూ జమిందార్‌ 


5 

పిట్టదంచింది పిడికెడు బియ్యం 
కాకిదంచింది కడివెడు బియ్యం 
అమ్మాయి దంచింది బస్తాడు బియ్యం 
రాజులకందరికీ విందాయెనూ 


6 

కాకమ్మా! కాకమ్మా 

చుట్టాలొచ్చారు చూచిపో 

పక్కా లొచ్చారు పారిపో 

నీ కాలికి గజ్జకడతా 
ATS 


© ర్త 


గ్య 


కాలుతీసి ఖంగున గంతెయగ 
చందమామబొట్టు 
నాసందిటికేసి కట్టు 

ఊళ్ళో ఉంటే ఒట్టు 

నీవు వచ్చినదారిని బట్టు 


పాపాయి 

ముందుబోయిన మీనాక్షి 

చిన్న ఇంటికి దీపము వెలిగించితిమి 
చేతిలోబిడ్డ ఉన్నాది 

బిడ్డను క్రింద విడిచిపెట్టి 

ఒక చెయ్యి అంబలి త్రాగేసి 

నోటిలో తాటిబెల్లము వేసికొని 
రొమ్మున తట్టుకొనిరా 

ఏమి గుంటలో మునిగితివి 
తామరగుంటలో మునిగితిని 

మా ఇల్లంత బంగారమాయెను పో పో 


2 

ఆకు వక్క సున్నం సుడి 

అరిటా బొరిటా టాం టవాకాయ 
అత్తయ్యచెవులో ముత్యాలుబోసి 
కోడలిచెవిలో కొబ్బరి పెట్టి 
తురుముకు రావె చక్కని పాపా 
అబ్బాయి - అమ్మాయి 
చిక్కుడాకుమీద చిలుక వాలింది 
చిలుకెక్కి ఓ రాజు చిక్కి ఉన్నాడు 
అరిటాకుమీద హంస వాలింది 
హం సెక్కి ఓరాజు అమిరి ఉన్నాడు 


ళో 


గో 


Es 
OS rn ST === 


కొబ్బెరాకుమీద గోర వాలింది 
గోరెక్కి ఓరాజు కోరి ఉన్నాడు 
మామిడాకుమీద మంచు వాలింది 
మంచెక్కి ఓరాజు పొంచి ఉన్నాడు 
గుమ్మడాకుమీద గువ్వ వాలింది 


గువ్వెక్కి ఓరాజు గూదొగ్గినాడు 
చిక్కుడాకుమీద చిలుక అబ్బాయి 
చిలుకెక్కి అబ్బాయి చిక్కి ఉన్నాడు 
అరటి ఆకుమీద హంస అబ్బాయి 
హం సెక్కి అమ్మాయి అమిరి ఉన్నాది 
కొబ్బెరాకుమిద గోర అబ్బాయి 
గోరెక్కి అమ్మాయి కోరి ఉన్నాది 
మామిడాకు మీద మంచు అబ్బాయి 
మంచెక్కి అమ్మాయి పొంచి ఉన్నాది 
గుమ్మడాకుమీద గువ్వ అబ్బాయి 
గువ్వెక్కి అమ్మాయి గూదొగ్గినాది 


కాకి శకునం 
కాకూలమ్మా కర్రాలమ్మా 
చుట్టాలమ్మా పక్కాలమ్మా 
సాయంత్రానికి చుట్టాలొస్తె 
ఖరెల్ని గంతెయి కాకమ్మా 
కాళ్ళాకి గజ్జెలు కడతా 
ముక్సూకి ముత్తెం పెడతా 
ఏడడుగులు ఎదురూవెళ్ళీ 
కబురూ తేవే కాకమ్మ 


కావూ కావూ కాకూలమ్మ 
మా ఇంటికి చుట్టాలొస్తే 
పరుగూ పరుగున ఎదురూపోయి 


ఆం 


[| 
గ్ర 
ర్న 
ర 
J 


వంటా అంతా అయ్యోనమ్మ 
వడ్డద్దామని ఉన్నాన్నమ్మ 
వస్తారా రారా మా ఇంటీ 

వారూ చెప్తూ కాకమ్మా 

మడిగట్టుకుని పెరటీలోనా 

మాటా శకునం అడిగేసరికి 

దండెం గెడమీదా అరుస్తూ 

గంతేసింది కాకమ్మా ] 
కాకమ్మా గంతూవెసి 

కావూ కావని అరిచేటంతలో 
చెప్తులజోడూ చప్పుడువింటూ 
సీతా పొంగీపోయింది 


చీమకథ 

చీమ యొకటి నీటిలోన 

చిక్కుపడుచు నుండగా 

పావురమొకటి పుడక విడిచి పారవైచే నీటిలో 
దానిమీద ఎక్కి చీమ దరికిజేరే 
ఒక్కనాడు వేటగాడు పట్టువిడుచు వేళ 
చీమ గట్టిగాను కుట్టె 

బాణము గురితప్పుగా పావురం పారివోయె 
అప్పుడిద్ద రానందించిరి 


ఇల్లాలు 
వంటయిల్లు దిద్దేటీ కోలు ఓ అత్తగారూ 
మా అన్నలొచ్చారూ కోలు మమ్మంపరమ్మా 

మీ అన్నలొస్తేనూ కోలు ఏమి తెచ్చినార? 


SEWN 


oe 


నాకు నల్లచీర కోలు నెమలడుగు రవికె 
పాపకు పట్టంగీ కోలు పాలుత్రాగు గిన్నె 
వారికి ఎంబ్లాషా కోలు అంగీలాజోడూ 
అత్తకు పట్టుచీరె కోలు అద్దాలరవికే 
మామకు పట్టంచు కోలు మడతల శాలువలూ 


అయితే నేనెరుగా కోలు మీబావేగానీ 
భారతం చదివేటి కోలు బావగారండీ 
మా అన్నలొచ్చారూ కోలు మమ్మంపారండీ 
మీ అన్నలొస్తేనూ కోలు ఏమి తెచ్చినారూ? 
నాకు నల్లచీర కోలు నెమలడుగురవికె 
పాపకి పట్టంగీ కోలు పాలుత్రాగూ గిన్నె 
వారికి ఎంబ్లాషా కోలు అంగీలాజోడూ 
అత్తకు పట్టుచీరె కోలు అద్దాలరవికె 
మామకు పట్టంచు కోలు మడతల శాలువలూ 
అయితే నే నెరుగ మీ అక్కెగాని 


గౌరమ్మ 

ఒక్కొక్క పోకందునే గౌరమ్మా 
ఒక్కకట్ట ఆకులందు 

తీగల్లాగౌరి మొగ్గల్లాగౌరి 
గందాన కలికోట మొలకొన్నగ్గౌరి 
బంతిపూలు బాలాటమే గౌరమ్మ 
బాలలకు బెండ్లాటమె 

ఏమేమి పూవందురే గౌరమ్మ 
ఏమేమి కాయయందురే 


గుమ్మడీ పూవందురే గౌరమ్మ 
గుమ్మడీ కాయందురే 
గుమ్మడీ పూవులో 

గుమ్మడీ కాయలో 


షం 


© ఆః 


x 


ఆటచిలుకలు రెండు 
పాటచిలుకలు రెండు 

కందూరు మేడలో 

కలికి చిలుకలు రెండు 

అంగప్ప రంగరధమూ నారమ్మ 
బంగారు పూలరథమూ 


కోలాటం పాటలు 

నలుపు నలుపనియేరు 

నవ్వేరు జనంలెల్లా 

నలుపూ నారాయణుడూ 

నలుపుగాదా 

గరుడూ గంగాపురము 

శివుడూ ధరియించేటి నీలవరణము కడవా 
నలుపూ గాదా 


ఇరిజాజి తోటలో 
టదిగిన్ని మల్లెలకు వాలిన్ని తుమ్మెదలె 
నలుపూ గాదా 


2 

రాచూరి సున్నమందూ గౌరమ్మా 
రాయ బారమందునూ 

నిన్ను చూచి మా అన్నల్లూ గౌరమ్మా 
ఏడు మేడలెక్కిరీ 

ఏడు మేడలలోపలా - గౌరమ్మా 
దొంగలేమొ దోచిరి 

దొంగలతో నేమందునూ - గౌరమ్మా 
దొరలతో ఏమందును 

బంట్లకూ బయ్యారమూ గౌరమ్మా 
బాలలతో బెండ్లాటము 


ల్‌ 


గో 


rm |) జాలా కి 
3 వడ్లన్ని ఎర్రంగా స్ట 
ఒక్కొక్క అక్షింతలూ - గౌరమ్మా వరికూడు తెల్లంగా 
ఒక్క మల్లె సారెలూ వండేటిబానాలు నలుపూగాదా 
సన్న దీపాలలో గౌరమ్మా క 
చిన్న చిటివత్తులు కోలాటంబుల వేయుదమా - 
నీలాటి రేవువద్ద గౌరమ్మా .... కోరికతీరగ మనమందరము 
సీ నోము నీకుజెల్లె చాల సంతోషంబుగను - 
నీ నోము సీకుజెలై - గౌరమ్మా సభికులు మెచ్చెడి తీరుగను 
నా నోముఫలము జెప్పు గుప్పు గుప్పున గంతులువేస్తూ - 
తపుకుతో తపికెడూ .... ఒప్పుగ జడలు వేయుదమా 
ముత్యాలు తీసికొని ఒప్పుగా వేసిన జడలన్ని - 
గుమ్మడీ కుచ్చులా పికతోడుద విప్తుదమా 
సొమ్ములూ పెట్టుకొని సరిగరి సరిగరి యనుచు - 
వీధినా పెండ్లాడవే - గౌరమ్మా సభ్యులు మెచ్చెడి రీతిగను 
వాడనా పెండ్లాడవే రత్నగిరి కోలాటము - 
A రమ్యముగను వేయుదము 
ఒక్కొక్క పువుగోసి రాసిపడవేసి ts 
రాసిగొల్తాము రావే రత్నాలగౌరి రమ్యముగను వేయుదము 
అవూలు ఎరుపైన కూడిపాడి వేద్మతోడ ఆడుదాం పాడుదాం 
అమరాము తెలుపైనా ఆడుదం పాడుదం 
పిందేటి దుతాలే నలుపూగాదా Tes 

ష్‌ కోలాటంబులు వేయుదము 

పకా లతలు ప్రై ఆడుదం పాడుదం అందరముగూడి 
సూర్యుడు ఎరుపైనా మునగకాయ నువ్వు కాయ జడలల్లుదాము 
సూసేటి నయనాలే నలుపూగాదా మనము వలవేసి నిచ్చెన వేయుదము 
ధాన్యంబు ఎరుపైన సంతోషముతో గూడి యాడరే సభఖియలార 
దగసంబు తెలుపైన వంతపాటతోడ యాడరే వరుస జడలు 
దంచేటి రోకండ్లే నలుపూగాదా విప్పివేయరే 

HoT SO 


రామా 


నాకు నల్లబీర కోలు నెమలడుగు రవికె 
పాపకు పట్టంగీ కోలు పాలుత్రాగు గిన్నె 
వారికి ఎంబ్లాషా కోలు అంగీలాజోడూ 
అత్తకు పట్టుచీరె కోలు అద్దాలరవికే 
మామకు పట్టంచు కోలు మడతల శాలువలూ 


అయితే నేనెరుగా కోలు మీబావేగానీ 
భారతం చదివేటి కోలు బావగారండీ 
మా అన్నలొచ్చారూ కోలు మమ్మంపారండీ 
మీ అన్నలొస్తేనూ కోలు ఏమి తెచ్చినారూ? 
నాకు నల్లచీర కోలు నెమలడుగురవికె 
పాపకి పట్టంగీ కోలు పాలుత్రాగూ గిన్నె 
వారికి ఎంబ్లాషా కోలు అంగీలాజోడూ 
అత్తకు పట్టుచీరె కోలు అద్దాలరవికె 
మామకు పట్టంచు కోలు మడతల శాలువలూ 
అయితే నే నెరుగ మీ అక్కెగాని 


గౌరమ్మ 

ఒక్కొక్క పోకందునే గౌరమ్మా 
ఒక్కకట్ట ఆకులందు 

తీగల్లాగౌరి మొగ్గల్లాగౌరి 
గందాన కలికోట మొలకొన్నగౌరి 
బంతిపూలు బాలాటమే గౌరమ్మ 
బాలలకు బెండ్లాటమే 

ఏమేమి పూవందురే గౌరమ్మ 
ఏమెమి కాయయందురే 


గుమ్మడీ పూవందురే గౌరమ్మ 
గుమ్మడీ కాయందురే 
గుమ్మడి పూవులో 

గుమ్మడీ కాయలో 


HAS 


(166) రం 


గో 


ఆటచిలుకలు రెండు 
పాటచిలుకలు రెండు 

కందూరు మేడలో 

కలికి చిలుకలు రెండు 

అంగప్ప రంగరధమూ నారమ్మ 
బంగారు పూలరథమూ 


కోలాటం పాటలు 

నలుపు నలుపనియెరు 

నవ్వేరు జనంలెల్లా 

నలుపూ నారాయణుడూ 
నలుపుగాదా 

గరుడూ గంగాపురము 

శివుడూ ధరియించేటి నీలవరణము కడవా 
నలుపూ గాదా 

ఇరిజాజి తోటలో 

ఏదిగిన్ని మల్లిలకు వాలిన్ని తుమ్మెదలె 
నలుపూ గాదా 


2 

రాచూరి సున్నమందూ గౌరమ్మా 
రాయ బారమందునూ 

నిన్ను చూచి మా అన్నల్లూ గౌరమ్మా 
ఏడు మెడలెక్సిరి 

ఏడు మేడలలోపలా - గౌరమ్మా 
దొంగలేమొ దోచిరి 

దొంగలతో నేమందునూ - గౌరమ్మా 
దొరలతో ఏమందును 

బంట్లకూ బయ్యారమూ గౌరమ్మా 
బాలలతో బెండ్లాటము 


Oo 


లో 


గ 


వ 
| 


ry 


3 

ఒక్కొక్క అక్షింతలూ - గౌరమ్మా 
ఒక్క మల్లె సారెలూ 

సన్న దిపాలలో గౌరమ్మా 
చిన్న చిటివత్తులు 

నీలాటి రేవువద్ద గౌరమ్మా 

నీ నోము నీకుజెల్లె 

సీ నోము నీకుజెల్లె - గౌరమ్మా 
నా నోముఫలము జెప్పు 
తపుకుతో తపికెడూ 
ముత్యాలు తీసికొని 

గుమ్మడీ కుచ్చులా 

సొమ్ములూ పెట్టుకొని 

వీధినా పెండ్లాడవే - గౌరమ్మా 


వాదనా పెండ్లాడవే 


4 

ఒక్కొక్క పువుగోసి రాసిపడవేసి 
రాసిగొల్లాము రావే రత్నాలగాౌరి 
ఆవూలు ఎరుపైన 

అమర్తాము తెలుపైనా 

పిండేటి దుతాలే నలుపూగాదా 
సుక్కాలు తెలు పైన 

సూర్యుడు ఎరుపైనా 

సూసేటి నయనాలే నలుపూగాదా 
ధాన్యంబు ఎరుపైన 

దగసంబు తెలుపైన 


దంచేటి రోకండ్లే నలుపూగాదా 
MTS 


pe 


వద్గన్ని ఎరంగా 
వరికూడు తెల్లంగా 


వండేటిబానాలు నలుహాగాడా 


6 


ర్‌ 
కోలాటంబుల వేయుదమా - 
కోరికతీరగ మనమందరము 
చాల సంతోషంబుగను - 
సభికులు మెచ్చెడి తీరుగను 
గుప్పు గుష్తున గంతులువేస్తూ - 
ఒప్పుగ జడలు వేయుదమా 
ఒప్పుగా మన జదలన్ని - 
ఓపికతోడుద విప్తుదమా 
సరిగరి సరిగరి యనుచు - 
సభ్యులు మెచ్చెడి రీతిగను 
రత్నగిరి కోలాటము - 
రమ్యముగను వేయుదము 
రత్నగిరి కోలాటము - 
రమ్యముగను వేయుదము 
కూడిపాడి వేడ్మతోడ ఆడుదాం పాడుదాం 
ఆడుదం పాడుదం 
రారే చెలియలార రంజిల - 
కోలాటంబులు వేయుదము 
ఆదుదం పాడుదం అందరముగూడి 
మునగకాయ నువ్వు కాయ జడలల్లుదాము 
మనము వలవేసి నిచ్చెన వేయుదము 
సంతోషముతో గూడి యాడరే సఖియలార 
వంతపాటతోడ యాడరే వరుస జడలు 
విప్పివేయరే 





గే 


డా వెయ్యి గంధపుచెక్క ఓరాచ గుమ్మడీ 
ఏ రాజు పంపినాడే ఓరాచ గుమ్మడి 
తియ్యాలేదు పుయ్యాలేదు ఓ రాచగుమ్మడీ 
తీసి బొట్టుపెట్టలేదు ఓ రాచగుమ్మడీ 
మాయదారి అల్లుడట ఓ రాచగుమ్మడీ 
మాయల్ల కృష్ణుడట ఓ రాచగుమ్మడీ 
గొల్లవారి అల్లుడట ఓ రాచగుమ్మడి 
గోపాలకృష్ణుడట ఓ రాచగుమ్మడీ 
మేడమీద రుక్కిణీదేవికి ఓ రాచగుమ్మడీ 
కృష్ణమూర్తి పంపినాడే ఓ రాచగుమ్మడీ 
6 
ఒక్కొక్క ముత్యమ్ము బందారుదాకా 
ఒక్క ముత్యపు సరులూ బందారుదాకా 
గంధమక్షింతలు బందారుదాకా 
ఇంత కోటంత కోటా గౌరమ్మా 
రాచూరు పల్లెకోటా 
పల్లెకోటాలెక్కి పత్రులూ కోయంగ 
బంగారు గుండ్లవారే గౌరమ్మ 
బాల పేరంటాండ్రమూ 


7 
గొ; గొల్లవారి వాడలాకు కృష్ణమూర్తి! 
నవమి పనులకు వచ్చినావు 
కృష్ణమూర్తి! గగ 
కృ: పాలు కొన వచ్చినానె గొల్లభామా 
మంచి పాలు పోపి పంపు 
గొల్లభామా! 1పా॥ 


LO 


(68) 


5 


గో 


గొ: కొత్త కోడలనయ్య నేను కృష్ణమూర్తి! 
మాయత్తగారి నడుగుమయ్య 
కృష్ణమూర్తీ! 1గొ॥ 
కృ: కొత్తకోడ లౌతేనేమే గొల్లభామా! 
నా రొక్క మిచ్చీ పుచ్చుకొంటే 
గొల్లభామా 1పా॥ 
గొ: ని రొక్మము మాకొద్దయ్య కృష్ణమూర్తి! 
నీవు రొంపు చేయక మళ్ళుమయ్య 
కృష్ణమూర్తి! 11గొ|| 


చిలకమ్మ పెళ్ళి 

చిలకమ్మ పెళ్ళి అని - చెలికత్తెలందరూ 

చెట్లు సింగారించి - చేరి కూర్చున్నారు 

పందిట పిచ్చుకలు - సందడి చెయడ 

కాకుల మూకలు - బాకాలూదగ 

కప్పలు బెకబెక - డప్పులు కొట్టగ 

కొక్కొరోకోయని - కోడికూయడా 

రమ్మని తుమ్మెద - తంబుర మీటగా 

కుహూకుహూ యని - కోయిల పాడగా 

పిల్లతెమ్మెరలు - వెణువూదగా 

నెమలి సొగసుగా - నాట్యం చేయగా 

సాలిడిచ్చిన చాపు కట్టుకొని 

పెళ్ళీ కుమారుడు బింకము చూపగ 

మల్లీమాలతి - మాధవీ లతలు 

పెళ్ళీ కుమారుని - పెండ్లి కూతురిని 

దీవిస్తూ తమ పూవులు రాల్బగ 

మైనా గోరింక మంత్రము చదివెను 

చిలకమ్మ మగడంత - చిరునవ్వు నవ్వుతూ 

చిలకమ్మ మెడకట్టె - చింతాకుపుస్తె 
లః 


క! 





గేయరూపంలో కూడ పొడుపు కధలుండడం విశేషం. తెలుగు సాహిత్యంలో పొడుపు కధా గేయాలకు 
సముచిత స్థానం ఉంది. పొడుపు కధలు ఎద లోతులను తాకి మేల్మొల్సుతాయి. జ్ఞానోదయాన్ని 
కలిగిస్తాయి. ఆలోచనకు (పేరకాలుగా, జ్ఞాపక శక్తికి దోహదాలుగా ఉంటాయి. మనో వికాసాన్ని 
పెంచుతాయి. అనేక కొత్త విషయాలను తెలియజేస్తాయి. వ్యంగ్యాన్ని వ్యవహార జ్ఞానాన్ని పెంపొందిస్తాయి 
తెలంగాణా, రాయలసీమ ప్రాంతాలలో ఇంకా అపారంగా పొడుపు కధలు ప్రచారంలో ఉన్నాయి. ఇవి 
గేయరూపంలో, పద్యరూపంలో కూడ ఉన్నాయి. పొడుపు కధలు పిల్లలకు, పెద్దలకు అందరికీ 
ఆలోచనీయాలు, హాన్య, వినోద గుళికలు. పొడుపు కధా గేయాలు చాల భాగం కాల గర్భంలో 
కలిసిపోయాయి. కొద్దిగా మాత్రం నేటికి మిగిలి అనేక మార్పులకు లోనైనాయి. వీటిలో మచ్చుకు ఈ 
దిగువ కొన్ని ఉదాహరిస్తున్నాం. (విడుపులు చివర ఉన్నాయి గమనించండి.) 


1 అంతులేని చెట్టుకు అరవై ఆరు కొమ్మలు 
కొమ్మ కొమ్మకు కోటి పువ్వులు 
అన్నిపువ్వుల్లో రెండే కాయలు 





9 అంభాల మీద కుంభాలు 
కుంభాల మీద కుడితొట్టి 
కుడిత్తొట్టి మీద గుండ్రాయి 
గుండ్రాయి మీద పచ్చగడ్డి 
పచ్చగడ్డిలో ఆవులు మెస్తున్నాయి. 
ALC ల ర 


x 
గ్ర 


జై 


(170. జూ 
అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది 
పాడు పాములు వచ్చి, పైన పడ్డాయి 
రాజు ఇంటికొచ్చింది, రాజుపై కెక్కింది 
చెంబులో నీళ్ళన్ని చెడ తాగి పోయింది 
చెప్పితే నీ నోరు, గప్పుమంటుంది 
తప్పితే నీ నోరు, చప్పగుంటుంది 


అమ్మా! అమ్మా! పెంచావు, అల్లి బిల్లిగ నుంచావూ 

పెద్దదాన్ని చేశావూ, పెనిమిటి వూసు మరిచావూ 

ఇంత నేను ఈడేరే, ఈ రాత్రే కూడేమా? 

ఈడేరిన ఇల్లాల్సీ ఎత్తి పెట్టకో యిల్లాలా! 

కల్లాగాదు కాపొచ్చు, కాంతా! నిన్నూ మదిమెచ్చు 

తల్లీ! తల్లీ! తలపట్టూ, తెల్లారితే తీసెట్టూ 

అరచేయంత పట్టణం తలలేని తలారివాడు 

మొలలేని పెళ్ళాం చేతుల్లేని కూతురు 

అంచుల్లేని గుండిగ పట్టుకొని గట్టులేని చెరువుకు నీళ్ళకెళ్ళింది 
వేళ్ళులేని గరికను కాళ్ళ లేని లేడి మేస్తుందే 

కూతురొచ్చి తండ్రికి చెప్పింది, తండ్రి కత్తితో కొట్టని కర్ర పట్టుకెళ్ళి 
కాళ్ళు లేని లేడిని కొట్టి తెచ్చి కట్టేశాడు. దాన్ని ముక్కులేని కాకి 
ఎత్తుకొనిపోయి ఊరులేని పాటి మీద మూడు రోజుల పూట తిన్నది 


xX 


ఆకాశమంతా అల్లుకురా౭గా 

తెల్లని బియ్యం చల్లుకురాంగా 
కడివెడు నీళ్ళు కారుతూరాంగా 
చాటెడు చెక్కులు చెక్కుకురాంగా 
అందులో వదిహరాజు అల్లల్లాడాడూ 


పండుకాని పండు పండు వెన్నెల చెండూ 
పువ్వుకాని పువ్వూ పూసుకుంటే నవ్వూ 
కట్ట కాని కట్టి కరేపాకు జుర్రా 
గొడుగుకాని గొడుగూ కోరరాని పిడుగూ 


ACROSS (6 ౯. 


Rn ——-——— 


8 పిఠాపురం చిన్నవాడా! పిట్టల వేటకాదా! బ్యా 


11 


12 


Ori 


వేటకయితే వెళ్ళుతున్నావు కాని అడవికి వెళ్ళరాదు 

వెళ్ళితే తుపాకి మందు కూరరాదు - కూరితే గురి చూడరాదు 
చూచితే తుపాకి పేల్చరాదు 

పేల్సితే పిట్టను కొట్టరాదు, సీచు లేకుండా రారాదు. 


రాచావారికి నచ్చే చిన్నదీ 
రాజ్యాలెల్లా మెచ్చే నన్నది 
బంగారు వారింటి కోడలూ 
పట్టుకుంటే రాదు బేడలూ 
చేంతాడుతో తోడకుండా 
చెంబుతోనూ ముంచకుండా 
నీటుగాను కుల్కుతున్నది 
నీళ్ళుతెస్తా నంటువున్నది 


రాజమండ్రివారి ఆడపడుచా, రఘుపతి కోడలా 
నీళ్ళకైతే వెళుతున్నావుగానీ, నూతి దగ్గర కెళ్ళరాదు 
వెళితే చేద విప్పరాదు, విప్పితే నూతిలో వేయరాదు 
వేసితే నీళ్ళు తోడరాదు, తోడితే బిందె పోయరాదు 
నీళ్ళు లేకుండా రారాదు. 


వంకర టింకర మానూ 
వయ్యారి మానూ 
రాజు లెక్కే మానూ 
మా ఊరొచ్చే మానూ 
కాపు లెక్కే మానూ 
కష్టజీవుల మానూ 
ఎత్తుకు తిరిగే మానూ 
ఇంతల పెండ్లకానూ 


వంకర టింకర - శొ 
వాడి తమ్ముడు - అ 
నల్లని పిల్లా - మీ 
నాకేమిస్తావు - తే 
నాలుగు కాళ్ల - మె 


ల శ. అధరాల దూ ర: em a 





mn ——-( 9 ————————హ్ను 


13 వచ్చేవు పొయ్యేవు నా కొరకూ 
వంగికూచున్నాను నీ కొరకూ 
వైసు చూపుతావూ నా కొరకూ 
కాసుకోనున్నాను నీ కొరకూ 
సగము చచ్చున్నాను నీ కొరకూ 
14 ఎడ్డారం బుజ్జీ, వడ్డారం బుజ్జీ, 
నా బిడ్డకు చోటిస్తావా? 
వడ్డారం బుజ్జీ, వడ్గారం బుజ్జీ 
వడ్డారం వడ్డలేను 
నలుగురికి నాలుగు గదులు 
రెండు రెండు సరిపోయాయి 
15 విసనగిరి పట్నాన విధెంత సక్కన 
వీధిలో వుండే పడుచెంత సక్కన 
పడుచు తొడిగిన రైకెంత సక్కన 
రైకలో ఉండే గుబ్బెంత సక్కన 
గుబ్బధార తాగినోడెంత సక్క 
16 సుట్ల సుట్ల బావికాడా 
సుందరమ్మ తోటకాడా 
ఆకు పుట్టె పోక పుట్టె 
కొడుకును కొట్టేసి - 
కోడలు ముండమోసె 
విడుపులు 
1 ఆకాశం, చుక్కలు, చంద్రుడు, 2 కాళ్ళు, పిరుదులు, పొట్ట, తల, జుట్టు, సులు, 
3 గంధపు చెక్క 4 మల్లె మొగ్గ, 5 బండ, 6 గానుగ, నే విడుపు 7 విభూతి పండు, 
8 కోడిగుడ్డు, 9 కొబ్బరి కాయ, 10 కొబ్బరి కాయ, 11 పల్లకి, 12 శొంఠి, అల్లం, 
మిరియం, తేనె, మేక, 13 గాలం, 14........... , 15 చాలు, ఆముదం మొక్క కాయ, 
గింజ, పొప, 16 అరటి చెట్టు. 


Amn ———— ————————— 5A 


మాం 





1 బలహీనులకు బలాన్నిన్తాయి 

2 బీరువుకు ధీరత్వాన్నిస్తాయి 

3 దుఃఖితులకు సంతోషాన్ని కలిగిస్తాయి 

4 లోభికి త్యాగబుద్ది కలిగిస్తాయి 

5 విరోధులకు అన్యోన్య మైత్రిని కలిగిస్తాయి 


కనుక ఇవి సాహిత్య సౌందర్యానికి సుమనోహరమైన అలంకారాలు. బాలలకు సంబంధించినవి కొన్నిటిని వేటూరి 
ప్రభాకరశాస్త్రిగారు సేకరించి “బాలభాషూ గ్రంధంలో చేర్చారు. 

విద్య లేకుంటేను కృష్ణమ్మ వంటివాడు 

విభవమ్ము రోత కొడుకొకదు వుడితే 

వినయమ్ము లేకుంటె కష్టాలు కదతేరు 

విద్యలూ రోత. కన్న తల్లులకు. 


ఇలాంటివి ప్రచారంలో ఎన్నో ఉన్నాయి. వీటిని సేకరించి సమయానుకూలంగా ఉపయోగిస్తే పిల్లల 
ప్రవర్తనలో మార్పు రావడానికి వీలుంది. 


Wg 
Vou 
p 
| 

| 

| 
సూక్తులంటే మంచి మాటలు. మనోజ్ఞమైన పలుకులు వీటిలో ధార్భికత్వం ఇమిడి ఉంటే సుభాషితాలంటారు. 
సూక్తులలో విపులార్ధం చిన్న వాక్యంలో ఉంటుంది. వీటిని మననం "చేయడం వలన మనసుకు, బుద్దికి, 
ఆత్మకు వికాసం కలుగుతుంది. శుద్ధి కలుగుతుంది. సూక్తుల సేకరణలో విశేష పరిశ్రమ చేసిన తెలుగు 

రాజు పెనుమత్స సత్యనారాయణరాజుగారు వాటి ఉపయోగాన్ని గురించి ఈ విధంగా చెప్పారు. సూక్తులు- 
హన న న 


oes 


© మూర 


తెలుగువారి ఆచార వ్యవహారాలను, గ్రేష్టతను మనః ప్రవృత్తులను తెలిపే పలుకుబడులు, పదాలు రాయలసీమ 
ప్రాంతంలో బాగా ఉన్నాయి. తమిళంలో అవ్వయ్యార్‌ పదాలు ఎంత విలువగలవో తెలుగులో కూనలమ్మ 


పదాలకు అంతటి విలువ విశిష్టత ఉంది 


జవ తవంబులకన్న 
చదువు నాములకన్న 
ఉపకారమే మిన్న 


అన్న మిచ్చనవాని 
నాలి నిచ్చినవాని 
నవవానించుటి వోని 


ఓ కూనలమ్మా. 


ఓ కూన అమ్మా! 


ఇలాటి వింత పద చిత్రాల మాటలు ఈ కవితలో ఉంటాయి. ఆరుద్ర తనదైన శైలిలో కూనలమ్మ పదాలు 
రాశారు. ఇవి ఇతిహాసిక గుళికెలేకాదు వేదాంత మకరంద సింధువులు. సాహిత్య మధు బిందువులు. 


ఈ గేయాలలో పై వర్గాలలో చేరని మరికొన్ని గేయాలు కూడ ఇందు చేర్చబడ్డాయి 


మంచి మాటలు 


గళ 
లచ చోళ fh 
il 


| 


ఒంటికణతా నొప్పి వరగాలు తీపు 
పంటివోటూ వద్దు పగవాడికైనా 


2 
విద్య లేకుంటేను విభవమ్మురోత 
వినయమ్ము లేకుంటె విద్యలూరోత 


షం 





3 

నిదురలో ప్రాణమ్ము అదరునో యెమొ! 
నిష్ణురాలేలమ్మ కష్టజీవుల పై? 

4 


ఓచేడెకూ తగిలె మోచేతిదెబ్బ 
అత్తింటి సౌఖ్యమని అంగలార్చింది 


ది 
మారుతల్లీ చెత మాటపడలేక 
సారంగధరుడమ్మ చావుకొప్పాడు. 


6 


కృష్ణమృ్మవంటి వాడు కొడుకొకడు పుడితే 
కష్టాలు కడతేరు కన్నతల్లులకు. 


7 
వీయ్యమ్ము తెల్లన్న పిండి తెల్లన్న 
వరుసతప్పినవాని వలికి తెల్లన్న, 


ల్‌ు 


గో 


షదాషరాాాాాాాార?7కలాలాలాాాతోంక 


8 
వరుసగానిదాన్ని వరుసలాడేవు 
పాపాత్మ నీ శిరసు టక్కున్న పగులు. 


9 
కాలినిండా గుడ్డవెయ్యంది రోత 
కాని వాళ్ళ కన్నెత్తి చూచింది రోత 


10 
మంచిగంధపు చెక్క సాననేచీకు 
మంచాలి దేహమ్ము మనసులోచీకు 


11 
ఆయుస్సు మూదిననూ ఆకు చిరిగిననూ 
[బతికించువారెవరు అతుకువారెవరు? 


కూనలమ్మ 

జప తపంబులకన్న 

చదువు సాములకన్న 
ఉపకారమే మిన్న ఓ కూనలమ్మా! 


అన్నమిచ్చినవాని 
నాలి నిచ్చినవాని 
నపహహించుటహాని ఓ కూనలమ్మా! 


వ. 


మగని మాటకు మాటి 


డ్‌ 
కాపువాడే రెడ్డి 
గరికపోచే గడ్డి 
కానకుంటె గుడ్డి డ్ర్‌ కూనలమ్మా! 
కవితారసపుజల్లు 


ఖడ్గాల గలుగల్లు 

కరణాలకేచెల్లు ఓ కూనలమ్మా! 
దుర్యోధనుడు భోగి 

ధర్మరా జొక జోగి 

అర్జునుండే యోగి ఓ కూనలమ్మా! 


భీష్కుడనుభవశాలి 
భీముడే బలశాలి 
కర్గుడే గుణశాలి ఓ కూనలమ్మా! 


ఆడి తప్పినవాని 
నాలి నేలనివాని 
నాదరించుట హాని ఓ కూనలమ్మా! 


(sro) 


mn ల యాకాడు 


వాం 25 2కకాలు-గాల. 





సో 


(78 


మెదడుకు మేతనిచ్చే పొడుపు కథలు 


అందమైన చెరువులో 
ముద్దంకి పిట్ట 

మూతికి బంగారం 
తోకతో నీరు తాగును 
అందరాని వస్త్రంపై 

అన్నీ వడియాలు 
అండపిండ (బ్రహ్మాండంలో 
ఆబోతు రంకె వేస్తే 

కుడి పిర్రకు తగులు 
ఇక్కడ తగులు 

అక్కడ తగులు 

బోడి నెత్తికి తగులు 
(ప్రక్కనున్న వాని పంటికి తగులు 


అంబాల మీద కుంభాలు 
కుంబాల మీద కుడిత్తొట్టి 
కుడితొట్టిమీద గుండ్రాయి 
గుండ్రాయి మీద కోరింతా 
కోరింత మీద ఆరిక అవురూ 
అవురు గడ్డిలో ఆవులు వేలూ 


అంద చందాల వాడు 
రోజు కో ఆకారం 
చివరికి నిరాకారం 
లేదా నిండు సున్న 


అడపానికి ఆరు తిత్తు 
పగడానికి బొక్కెడు నెత్తురు 


6 


అడవిలో ఆంబోతు రంకెవేసింది 7 


అడవిలో సీతమ్మ 

ముగ్గు వేస్తుంది రి 
అడుగు లోతు మాను 

అడవిలో మాను 

అంతా చెక్కిన మాను 

ఆ మాను కొట్టించి రాజు 

యుద్ధ మాడు చున్నాడు 9 


అతని పేరే జిల్‌జిల్‌ 
అతనికి మూరెడు తోక 
అతను లేకుంటే ఊరంత పాడు 10 


అది యేలెడు - దాని తోక బారెడు 11 
అద్దు మానంలో పిట్ట తల పగిలె 12 


“అన్ని” కందవు 
“అమ్మ” కందు తాయి 18 
అన్నిటికన్నా రుచైన దేది ? 14 
అన్నిటి కన్ననూ 
వేగంగా పోయేది ఏది? 15 


అన్ని దానాల్లోకి గొప్ప దానం 16 


అబ్బాయి గారి దొడ్లో 

పెద్ద బొప్పాయి పండు 

పడితే పరుగెత్త లేక 

పదిమంది చచ్చారు 1 


1 ప్రమిద 2 నక్షత్రాలు 8 కోడిగుడ్డు 4 పేలు 5 చందమామ 6 కుంకుమ 7 గొడ్డలి 
8 చీమల బారు 9 టేకు చెక్క 10 చీపురు 11 సూది, దారం 12 పత్తికాయ 18 పసుపు 
14 అబద్ధం 15 మనస్సు 16 నిదానం 17 పిడుగు 


An — ——— —  ———— 51 


గ్య 





ఏ అమారా దేశం నుంది 

' తుమారా పండ్లు తెస్తే 

కొనే వారే గాని తినేవారు తేరు 
అమ్మ కడుపున పడ్డాను 
అంతా సుఖాన ఉన్నాను 
నిన్‌ దెబ్బలు తిన్నాను 
నిలువునా ఎండి పోయాను 
నిప్పుల గండం తొక్కాను 
గుప్పెడు బూడిద అయ్యాను 
అమ్మ రెమ్మ లాడి 

కూతురు కులుకు లాడి 
కొడుకు కోప గాడు 


అమ్మా నన్ను పెంచావు 

పెద్ద దాన్ని చేశావు 

ఈడొచ్చింది ఇంట్లో ఉన్నాను 
ఎవరికైనా యిచ్చినా సరే 
నువ్వుంచు కొన్నా సరే 

తెల్లవారే సరికి పనికిరాను మరి! 


అరంకణం గదిలో 
అరవై మంది నివాసం 


అరకట్టు, మరకట్టు 

మరకు ముప్పయి కట్లు 
అరచిన అరచును 

మరి మాటాడను 
అరణ్యంలో, మహారణ్యంలో 
అక్కమ్మ జదవేసె 


18 


19 


20 


21 


22 


23 


24 


25 


I నా తనా ఇందన కాంగ్రా లా నాకాను ా మ రా 


దాని పేరు చెప్పుకో 
ఆకారము చూడ పక్షి 
ఆకసమున తిరుగు చుండు 
దాన్ని మనం ఎక్కచ్చు 
ఎక్కడికైనా పోవచ్చు 
ఆకాశం పచ్చన 

నక్షత్రాలు తెల్లన 


ఆకాశంలో అంబు 
అంబులో చెంబు 
చెంబులో చేరెడు నీళ్ళు 


ఆకాశంలో అరవై గదులు 
గది గదికీ ఒక సిపాయి 
సిపాయికి ఒక తుపాకి 


(గె 
et 


35 





18 పగడం 19 పిడక 20 మిరపచెట్టు 21 మల్లెపూవు 22 అగ్గిపెట్టె 23 తేరు 24 ప్రతిధ్వని 
25 తీగ 26 బొగడ గొట్టాలు 27 అద్దం 28 దూలం, స్తంభం 29 రేగు చెట్టు 80 గొడ్డలి ౩1 చర్మం 
82 విమానం 38 పచ్చిమిరపకాయలు 34 టెంకాయ 35 తేనెపట్టు 





ఈనదు కట్టదు 
కడుపు నిండితే 
ప్రజల కింత ఫలమిచ్చు 


ఉత్తరం ఊరేగింది 
ఉత్తరాన చెర్వు ఊరికినే నిండింది 


EE న 


ఉన్నచోట ఉండి 
పరుల దాటింతురు 
పయనమైన అపుడె 
పయన మగుదు 
నాకు కాళ్ళు రెండు 
నరుడు కాళ్ళు రెండు 


ఉపయోగించే కొద్ది 
తరిగి పోతుంది 
చివరకు రూపులేక 
మాసి పోతుంది 


ఉరుములు మెరుపులు 
ఉటంగి బాణలు 

కదలక మెదలక 

పొదలో గుడ్లు పెట్టు 
ఊరంతటికీ ఒకటే దుప్పటి 
ఊరంత కలసి 

చిప్పడు గుగ్గిళ్ళు తినలేరు 
ఊళ్లో లేని మండలం 
ఊళ్లో కలి, వీధిలో కలి 
ఇంట్లో కలి, వంట్లో కలి 


73 చెరువు 74 పల్లకి 75 టెంకాయ 76 నిచ్చెన 77 సబ్బు 78 పుట్టగొడుగు 79 ఆకాశం 80 
వడగళ్ళు 81 కమండలం 82 చాకలి, వాకిలి, రోకలి, ఆకలి 83 రూపాయి బిళ్ళ 84 పేలాలు రిర్‌ 
గూన 86 సూర్యుడు 87 ఆకాశం 88 అరుగు 89 దయ్యం 90 గుమ్మడి కాయ 91 రైలు బండి 


73 
74 
75 


76 


Tl 


82 


బఎరడకు ఎరడదు 
వానకు తడవదు 
అది లేకపోతె జరగదు 


ఎండిన బావిలో 
పిల్లలు గంతులేస్తారు 


ఎంత కోసినా 
మూరెడు ఉంటుంది 


ఎంత వింత బండి 
ఎగిరి పోయే బండి 
మండుతూ మండుతూ 
మాయ మయ్యింది 


ఎంతెంత గుడి 
ఈశ్వరుని గుడి 
కొండంత గోపురం 
కదలించలేము 


ఎందరు ఎక్కిన విరగని మంచం 
కదలదు జోగదు బెదరదు కూడ 


ఎక్కడైన తిరుగు చుండు 
పలికిన పలుకదు 

నవ్విన నవ్వును 

భయపడిన భయపెట్టు 
ఎద్దులు పూనుకొని ఉంటే 
పగ్గాలు మస్తూ పోతాయి 
ఎన్ని క్రోసులైన యిట్టే పోవు 
ఎన్ని నదులైన యిట్టె దాటు 
ఎన్ని కొండలనైన యిట్టే దాటు 
దీని భావ మేమి? 





83 
84 
55 


86 


57 


పవి 


89 


90 


91 


ACEO rs ON 


వడాల నదుల లనానాయరాన రవము సనా శలాక దనాకతయదంలంకజాలతాంాయ న. మరకానా. గాలా. ద ఇడనాయనియాడాతయానం తాన వ బలాల ద అలుల గంతడఎడాడా నో మరా. ఉడా. రాకు కయి రుల అ ల శానా 


గే 


93 


94 


96 


97 


ఐదక్షరములు గలిగి 

ఆం(ధ్రముఖ్య పట్నమై 

వెలయు సొంపు గాను 98 
ఐదుగురు పతులుండు [ద్రౌపది కాదు 


మూల నల్లగ నుండు ముసలి గాదు 
తల తోకా నుండు జీవి కాదు 


మరి నా పేరేమి ? 99 
ఒంకిది టంకిరి - ఓ 
నాలుగు గుడ్లు - మి 
దాని తమ్ముడు - సా 
నాలుగు కాళ్ల - మె 100 






Heese 102 


103 


104 


గ్‌ 


క్ర 
చెట్టుకు నాలుగు కొమ్మలు 
కొమ్మ కు రెండు కాయలు 
ఒక చెరువుకు నాలుగు తూములు 
నాలుగు తూముల నుండి 
తెలవారే సరికి 


105 


ఐదు పంటలు పండుతాయి 106 
ఒక తిత్తిలో ముగ్గురు భక్తులు 107 


ఒక మాను 

మానుకు పదిరెందు కళలు 
కళకు ముప్పది ఆకులు 

ఒక సీసాలో రెండే రంగులు 


జామ చెట్టు క్రింద జానమ్మా 
ఎంత గుంజినా రాదమ్మా 


108 
109 


110 


92 ఒంటె 93 జలగ 94 తెడ్డు 95 పొగ 96 చాకొలేట్‌ 97 ఉప్పురాయి 98 హైదరాబాదు 99 పెన్ను 
100 ఒకటి, మిరియాలు, సొంరి, మేక 101 కాకి 102 గంట 108 కెమెరా 104 లేత కొబ్బరి 
105 తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, సూర్యుడు, చంద్రుడు 106 ఆవు-పొదుగు (పాలు, పెరుగు, 
మజ్జిగ, వెన్న నెయ్యి) 107 ఆముదం కాయ 108 మాసాలు, దినాలు 109 గుడ్లు 110 నీడ 


| 
| 
| 
| 
' 
| 








అంగట్లో అన్ని వున్నాయి, అల్లుని నోటిలో 
శని వుంది. 

అంత్యనిష్టూరం కంటె ఆదినిష్టూరం 
లు. 

అంధునకు అద్దం చూపినట్లు. 
అందరూ అందలమెక్కే వారైతే మోసే 
వారెవరు? 

అందితే జుట్టూ అందకున్న కాళ్ళూ. 
అక్క మనది అయితే బావ మనవాడా? 
అగ్గిమీద గుగ్గిలం. 

అగ్గికి వాయువు తోడైనట్లు. 

అచ్చి పెండ్ల బుచ్చిచావుకు వచ్చినది. 
అడ్డగోడ మీద పిల్లి, 

అడిగినగాని అమ్మయైనను పెట్టదు. 
అడిగేవానికి చెప్పేవాడు లోకువ. 
అడుసు త్రొక్కనేల; కాలు కడుగనేల? 
అత్త చచ్చిన ఆరునెల్లకు కోడలి కంటినీరు 
వచ్చింది. 

అతివినయం ధూర్త లక్షణం. 


అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలులేని 
అత్త గుణవంతురాలు. 


అత్తసొమ్ము అల్లుడు ధారవోసినట్లు. 
అత్త ఒకరింటి కోడలే, 

అడ్భష్టం కలసివస్తే ఆలు పెళ్ళామౌతుంది. 
అనువుకానిచోట అధికుల మనరాదు. 
అనుమానం ప్రాణసంకటం. 
అనుమానం పెనుభూతం. 

అప్పుచేసి పప్పుకూడు. 

ఢా 


అప్పులేదు ఆస్తిలెదు. 

అభంశుభం ఎరుగడు. 

అబద్ధమాడినా గోడపెట్టినట్లుండాలి. 

అమ్మబోతే అడివి కొనబోతే కొరివి. 

అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదు. 

అయ్యరాకపోతే అమావాస్య అట్టెవుంటుందా? 

అరచేతిలోనే వైకుంఠం చూపుతారు. 

అరటిపండు వలిచి అరచేతిలో పెట్టినట్లు. 

అరచే కుక్క కరవనెరదు: 

అలవాటులో పొరపాటు. 

అవ్వ కావాలి, బువ్వ కావాలి. 

ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖ మెరుగదు, 
వలపు సిగ్గెరుగదు. 

ఆటలో అరటిపండు, 

ఆడలేక మద్దెల ఓటిదన్నాడట. 

ఆ వూరి కీవూరెంతో ఈ వూరికావూరూ 
అంతే. 

ఆరు మూడైనా, మూడు ఆరైనా సరే. 

ఆరు నెలలు స్నేహం చేస్తే వీరు వారవుతారు. 

ఆరోగ్యమే మహాభాగ్యం. 

ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు 
సోమలింగం. 

ఆలస్యం అమృతం విషం. 

ఆవులిస్తే ప్రేగులు లెక్కపెట్టుట. 

ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున 
మేస్తుందా? 

ఆహార వ్యవహారములందు సిగ్గు కూడదు. 


OTK 


ఇంట గెలిచి రచా గెలువ. 
హె 


ఇంటి దొంగ నిశ్వరుడైనా పల్లలేడు. 

ఇంటిలొ ఈగల మోత, బయట పల్లకిల 
మోత. 

ఇంట్లొ పెండ్లయితే, వూళ్ళో కుక్కలకు 
హడావిడి. 


ఇతరుల సొమ్ముకంటె విషం మేలు. 
ఇతర్లను గురించి చెడ్డచెప్పేవాదెప్పుడూ 
తాను చెడ్డవాడై యుంటాడు. 
ఇల్లాలు గ్రుడ్డిదైతే ఇంటికుండలకు చేటు. 
ఇల్లుకట్టి చూడు, పెళ్లిచేసి చూడు. 
ఇల్లు గెలవలేనివాడు రచ్చ గెలుచునా? 
ఇల్లు అలుకగానే పండుగగునా? 
ఇల్లుచూచి ఇల్లాలును చూడమన్నట్లు. 
ఈ కంటికి ఈ రెప్పలు దూరమా? 
ఈతచెట్టు యిల్లు కాదు, తాటిచెట్టు తల్లి 
కాదు. 
ఉంగరాలచెతితో మొట్టితే నొప్పిఉండదు. 
ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కునా? 
ఉత్తరాన ఉరిమితే వాన తప్పదు, పాము 
తరిమితే కరవక తప్పదు. 
ఉద్యోగం పురుష లక్షణం. 
ఉన్నమాటంటే ఉలుకెక్కువ. 
ఉపకారానికి పోగా అపకారం ఎదురైనట్లు, 
ఉయ్యాలలో వీడ్డనుంచి ఊరంతా వెతికిందట. 
ఉల్లి పదితల్లుల పెట్టు. 
ఉల్లిచేసిన మేలు తల్లిచేయలేదు. 
ఉసురువుంటే ఉప్పమ్ముకొని బతుకవచ్చు. 
ఊరంతా చుట్టాలు, వుట్టికట్ట తావులెదు. 
ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. 


అ డు ఇ శు అడ న పీఇ ఇ 
ఆమకు hoes 
on శాఖ 
ట్‌ వ్య మ్న్‌ ఇ ఈ వూ భామ 
ఊళ పెంపక కుకులకు హడదావిటె 
జ్జ లా ఆ 
క బం! ఆ అచ న అయా. mis ప 
బుణ శషం, వ్రణ శేషం, అగ్ని శెషం, 
VL SL. LU మ 
రలు శష తాంచరాదు 
~ ఇ కు షష ఖో స్‌ 
ఎంత చెట్లు కంతగాలి 
జు న re fe ఆటీ రొ ఇదం 
corer బాద్దువుందగా లెచినా, తుమ 
Fs 6 
మ 
గుంట వదన తెల్లవారినది. 
Tr NI న న దా 
ఎక్కడనైనను బయ అ నవచుంా గాసి, 
ఆరాది ళా నా ఇ శో తి 
వం! ముకు వ్‌ Ur ఆరు Ce ae 
యు a యా 
~ క ఆద రా శాన్‌ వర్త 
ఎక్కడవున్నావు కంబళ్‌ అంటె. వసిన ! 
he ce 
చొటనె వున్నాను గొంగళి అన్నదట. 
ళు య | 
వా మ్‌ % ధా ఆట ~ ల! 
ఎద్దుతన్నునసి జయపుడ్‌, గుజ్జముచాటున | 
| 
దాగినాడట 


ఎనుజోతుమీద వానకురిసినట్లు. 

ఎరనుచూపి చేపను లాగినట్లు. 

ఎలుకకు పిల్లి నాక్షి 

ఎవరి వెరి వారికానందం. 

ఎవరు త్రవ్వుకొన్న గోతిలో వారే పడతారు. 

ఎవరికి వారే యమునాతీరె. 

ఏకయి వచ్చి, మేకై బిగిసినది. 

ఏ గాలికి ఆ చాప యెత్తినట్లు. 

ఏనుగులను తినేవానికి పీనుగులు పిండి 
వంటలా? 

ఏనుగుమీద ఈగ |వ్రాలినట్లు. 

పుట్టలో ఏ పామున్నదో ఎవరికెరుక. 

ఏమీలేని ఆకు ఎగసెగసిపడితే, అన్నీవున్న 
ఆకు అణగిమణగి వుంటుంది. 

ఎ యెండ కా గొడుగు పట్టరాదు. 


ఏరుకొని తినేవాని వెంట గీరుకొని తినే 
వాడు పడినట్లు. 


లా 





os 


ఐశ్వర్యానికి అంతులేదు. 

ఐసా, పయిసా. 

ఒక దెబ్బకు రెండు ముక్కలు. 
ఒకరిద్దర్ని చంపితేగాని వైద్యుడుగాడు. 


ఒక అబదం కమ్మడానికి వెయ్యి అబదాలు 
ధే ఇ 
ఆడాలి. 


ఓడలు బళ్ళమీద, బళ్ళు ఓడలుమీద 
వన్తాయి. 

ఓలి తక్కువని (గుడ్జిదానిని పెళ్ళాడితే 
నెలకు ముప్పైకుండలు వోగొట్టినట్లు. 

కంచు (మోగునట్లు కనకంబు [మోగునా? 

కండ్లకు గంతకట్టి అడవిలో విడిచినట్లు. 

కంచే చేనుమేస్తే దిక్కేమిటి? 

కందకులేని దురద, పెండలానికెందు 
కున్నట్లు. 

కట్టె వంకర పొయ్యి తీర్చినట్లు. 

కడవంత గుమ్మడికాయ, కత్తిపీటకు 
లొంగి. 

కడుపొ, చెజువా? 

కడుపుతో ఉన్న అమ్మ కనకా మానదు, 
పండుకొన్నమ్మ తినకా మానదు. 

కడువులో లేనిది, కౌగిలించుకుంటే 
వస్తుందా? 

కడుపు చింపితే, కాళ్ళమీద పడును. 

కడుపు నిండితే గారెలు చేదు. 

కతికితే అతకదు. 

కత్తిపోటు తప్పినా, కలంపోటు తప్పదు. 

కత్తిమీద సాము. 

కని పెంచినమ్మ కష్టం గొడ్రాలికేం ఎజుక. 

కనుమూసినంతసేపు పట్టదు. 


HOS 


(జ 


కనుగొని రమ్మంటే కాల్సి వచ్చునట్లు. 
కయ్యానికి కాలు దువ్వుట. 
కర్రలేనివానిని గొట్జెయినా కరుస్తుంది. 
కరిచెకుక్క మొరగదు, మొరిగేకుక్క కరవదు. 
కరవులో అధికమాసమన్నట్లు. 
కలిమిలేములు కావడికుండలు. 
కలిగినవారికి అంతా చుట్టాలే. 
కలకాలం బ్రతికినను కాటికి పోక తప్పదు. 
కలుపుతీయని మడి, దేవుడులేని గుడి. 
కల్యాణం వచ్చినా, కక్కువచ్చినా ఆగవు. 
కష్టసుఖాలు కావడికుండలు. 

కష్టే ఫలి 

కాకిపిల్ల కాకికి ముద్దు. 

కాకిముక్కున దొండపండులాగ. 
కాకులను కొట్టి, గద్దలకు వేసినట్లు. 
కాచినచెట్టుకు రాళ్ళదెబ్బలు. 

కారణం లేకనే కార్యము పుట్టదు. 
కాలికివేస్తే వేలికి, వేలికివేస్తే కాలికి. 
కాలుగాలిన పిల్లివలె తిరుగుట. 


కాలుజారితే తీసుకోవచ్చునుకాని, నోరు 
జారితే తీసికోలేము. 


కాలికివెస్తే మెడకు, మెడకువేస్తే కాలికి. 
కాళ్ళదగ్గరకు వచ్చిన బేరం, కాశికి వెళ్ళినా 
దొరకదన్నట్లు. 

కీడెంచి మేలెంచవలెను. 

కుక్క కాటుకి చెప్పుదెబ్బ. 

కుక్కతోక పట్టుకొని గోదావరీదినట్లు. 
కుక్కను చంపిన పాపం గుడికట్టినా పోదు. 
కుంటి కులాసం, యింటికి మోసం. 


o> 


se 





వూడిపోయిందట. 
కొండకు ఒక వెండ్రుక ముడివేస్తే, వస్తే 


అవి 


కొండ వస్తుంది, పోతే వెండ్రుక పోతుంది. 
కొతొకవింత, పాతొక రోత. 
(క్రొత్త బిచ్చగాడు ప్రొద్దెరుగదు. 
కాజవితో కొప్పు గోకికొనినట్లు. 
కోటివిద్యలు కూటికొరకు యన్నట్లు. 
కోతికి కొబ్బరికాయ దొరికినట్లు, 
గంగలో మునిగినా కాకి హంస కానట్లు, 
గంతకు తగిన బొంత. 
గడ్డం కాలి ఒకడు ఏడుస్తుంటే, చుట్టకు 
నిప్పు యిమ్మని ఒకడు వెంబడించినట్లు. 
గడుసువాడు మూడిందాల చెడును. 
గతకాలం మేలు, వచ్చుకాలంకంటిె. 


న్‌ 

కుమ్మరవీధిలో కుండలమ్మినట్లు. 
కులహీనమైనను, గుణహీనం కాదు. 
కూటికి పెదైతే, కులానికి పేదా? 

కూడు కలిగినవాడు, కులము మరచినట్లు 
కొండత్రవ్వి ఎలుకను పట్టినట్లు. 
కొండనాలుకకు మందువెస్తే ఉన్న నాలుక 
గతిలేనమ్మకు, మతిలేని మగడు. 

| 


(౮1 


(1 
Cc 
| 


C3, 99) 
{a 3 


క 


త గా. 
గి pf» ౨౬ 

UN 

fA 


గుమ్మడికాయల దొంగ అంటే, భుజాలు 
తడుముకొన్నట్లు. 

గుమ్మడికాయ పోయేదారి ఎరుగడు, 
తగల న పోయేదారి అట్టపట్టిచూస్తాడు. 

గ్రుడ్డికన్న మెల్ల మలు. 

గురివిందగింజ తన క్రిందనున్న నలు 
పెరుగదు. 

గురువుకు తగ్గ శిష్యుడు. 

గురువుగారికే పంగనామాలు పెట్టవాడు. 

గుళ్ళు [మింగేవానికి, గుడి లింగాలు 
లక్ష్యమా? 

గొడ్రాలి కేంతెలుసు, బిడ్డనొప్పులు. 

గొడ్రాలి తిట్టు, గొడ్డలి పెట్టు. 

గొట్టెకు బెత్తెడే తోక. 

గొట్టి కాచేవాణ్సి నమ్మదు, కోసేవాణ్ణి 
నమ్ముతుంది. 

గొట్టెలలో తోడేలు చొరబడ్డట్టు. 

గోటితో మీటేది, గొడ్డళ్ళతో చీల్చనా? 

గోడలకు చెవులుండును. 


Su 


జానా దా వటం కానా... దాక శా... నాటా న టో 


ల్లో 


ws 
రాం ——- 186 లాాలాలాాాాాాాాాయతేల 


గోతికాడ నక్కవలె. 


క ప 
టా 
, గోంగూరలో చింతకాడ వేసినట్లు. చిత్తకార్తెలొ కుక్కలు. 
| 


గోరంతవుంటే, కొండంత చేస్తారు. 

గోరుచుట్టుమీద రోకటిపోటు. 

ఘటాలు శాశ్వతమా యన్నట్లు. 

చంద్రునికొక నూలుపోగు. 

| చక్కదనానికి మా అక్క సంగీతానికి మా 

| బావ, 

చచ్చినవాడి పెండ్లికి వచ్చిందే కట్నము. 

చచ్చినవాడు ఏడిస్తేమాత్రం వస్తాడా? 

చచ్చేదాకా బ్రతికితే పెండ్లిచేస్తానన్నట్లు. 

చచ్చిన పామును కొట్టెందుకు అందరూ 
బంట్లె. 

చచ్చినవాని తల తూర్పుకుంటేనేమి, 
పడమటకుంటే నేమి? 

చదువుకున్న వానికన్న చాకలిమేలు. 

చదువవేస్తే ఉన్నమతి పోయినదట. 


చదువ వేయనంతవరకూ కాకరకాయ, 
చదువేసిన తర్వాత కీకరకాయ. 


చదివేది రామాయణం, కూలగొట్టేవి 
దేవస్థలాలు. 

చద్దికూడుతిన్నమ్మకు, వముగలిఆకలి 
తెలియదు. 

చన్నీళ్ళకు వేడినీళ్ళు తోడు. 

చల్లకువచ్చి ముంత దాచనేల? 

చావుదప్పి, కన్ను లొట్టపోయినట్లు. 

చావా చావనివ్వడు, (బ్రతుకా (బ్రతుక 
నివ్వడు. 

చింత చచ్చినా పులుపు చావదు. 

చిత్తశుద్దిలేని శివపూజ లేలయన్నట్లు. 


1 
| 








MKC 


ప చలు బాదిన వాలుతాడం నాలం. ఎ్యచునాాతాననునతు శమందదా్యా.- ఉరిమదాబార దానా. ఆయాలు. వా నాలక యవల లల జు 


చుట్టమైవచ్చి దయ్యమై కీకేడట. 
చుట్ట మాకలి మంచ మెరుగునన్నట్లు. 
చుట్టమని చూడవస్తే, యింటి వారంతా 
దయ్యాలై పట్టుకొన్నారట. 
చూచిరమ్మంటే, కాల్చివచ్చేరకం. 
చూడచూడ జాడలు వేరు. 
చెట్టయి వంగనిది మ్రానై వంగుతుందా? 
చెట్టుముందా, విత్తుముందా అన్నట్లు, 
చెట్టులేనివూళ్ళో ఆముదపుచెట్టు మ్రాను. 
చెడు కాలానికి చెడ్డబుద్దులు. 
చెట్టుపేరు చెప్పి, కాయలమ్ముకొన్నట్లు. 
చెప్పుడు మాటలు చెడ్డవి. 
చెప్పేవానికి వినేవాడు లోకువ. 
చెరపకురా చెడేవు. 
చెవిటి వానివద్ద శంఖమూదినట్లు. 
చేతులు కాలిన తరువాత ఆకులు 
పట్టుకొన్నట్లు. 

చేసిన పాపము చెపితే పోవును. 
చేసిన పాపము కాశికిపోయినా తీరదు. 
జగమెరిగిన బ్రాహ్మణునకు జందెమేల? 
జీతంలేని నౌఖరు, కోపంలేని దొర. 
జోగీజోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది. 
డబ్బిస్తే కొండమీద కోతి దిగివస్తుంది. 
డబ్బులేని డాబుసరియన్నట్లు. 

x 


తడిగుడ్డలతో గొంతుకు తెగకోస్తాడు. 


తనబంగారం కాకపోతే వన్నెలేదు, 
వెరవూలెదు. 


జాగో 


HC 
త్రి 
ఫే తనకుమాలిన ధర్యం, బేరం. 


జా ee నునా య 


ముతా 
తనదాకవస్తే తగవే లేదు. | 
తనకోపమే తన శత్రువు. 
తప్పులేనివాడు ధరణిలో ఉం 
తలప్రాణం తోకకు వచ్చింది. 
తల్లిపుట్టిల్లు మెనమామకెరుక, 
తల్లయినా అదుగనిది అన్నం పెట్టడు. 
తల్లిదండ్రులకు మించిన పు వ్రాజ్యులులేరు. 
తాటాకు చప్పుళ్ళకు కుందెళ్ళు బెదురునా? 
తాడితన్నేవాని తలతన్నే వాడొకడుండును. 
తాతకు దగ్గులు నెర్పవలెనా 
తాను పట్టిన కోడికి నాలుగేకాళ్ళు. 
తానుచెడినకోతి వనమంతా చెరచినట్లు. 
తానొకటి తలిస్తే, దైవమొకటి తలచినట్లు, 
తావలచినది రంభ, తామునిగినది గంగ. 
తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. 
తిన్నయింటి వానాలు లెక్క పెట్టినట్లు. 
తినగా తినగా గారెలు చేదెక్కినవి. 
తినమరిగిన కోడి యిల్లెక్కి కూసినట్లు. 
తిమ్మిని (బ్రహ్మి, బ్రహ్మిని తిమ్మి చేశాడు. 
తీగెకు కాయ బరువా? 
తుమ్మితే ఊడే ముక్కు ఎన్నాళ్ళుండును? 
తులసివనంలో గంజాయి మొక్క 
మొలచినట్లు. 
తెగించినవానికి తెడ్డే లింగం. 
తెలివి తక్కువ ఆకలెక్కువ. 
పండా కాయా? 


పండినా ఎండినా పన్ను తప్పదు. 
పంచెకేలరా ప్రత్తిధర. 


అంక 
co 


) 


న. 


UK 


(| 


గ fA 
fA యా 
— 9 ౧ 
సే “| 
be bh 
tg 
ఎలో 
2A 
fA 
ఓ 
భం 


రని రిని fA 
౭6 
Py 
( 
ఫ్‌ 
గే 

చ By 
-3 
© 
{eA 
UK 
fA PA 
NEN 


£D 
fA 
O 
టు 
Gg 
f 
t] 
EA 
py 
0 
[టం 
ఢG 
i 
క 
రై 
౧ 


Px fx fA 
టు 
గ్‌ 
Oo 
0 
(గ 
fA 

DEN 

tp 

DE 
లీ J 

PA 

{tN 


es 
39 

es ర్‌ 
ue 
pA 

ర 

ల్ల 

(0) 

|] 


ల PN PA 
ట్ట 2. 

EA GA 

0 ఛ్‌ 
రు EA 
ల్సి, 
ఈ 6 
౭9 € 
స్‌ 

(4 ట్‌ 

< 

1 
ba 


wa రెట్టై అన్నట్లు. 

పిచ్చికమీద బ్రహ్మాస్తమా? 

పిచ్చి ఆలో లోకం అంతా పిచ్చె అనిపిస్తుంది. 
పిట్టకొంచెము, కూత ఘనము. 
పిలువని పేరంటానికి వెళ్ళినట్లు. 


a 


re? 


పుట్టుట గిట్లుట కొరకే. 
ళు ని 


పెండ్లి నడక నడిచినట్లు. 

పెరుగుట విరుగుట కొరకే. 

పేదవాని కోపం, పెదవికి చేటు. 
పేనుకు పెత్తనమిస్తే, తలెల్లా తెగకొరికిందట. 





AQ) 


© 


పోరు నష్టము, పొందు లాభము. 
ప్రీతితో పెట్టినది పిడికెడు చాలును. 
బూడిదలోపోసిన పన్నీరు. 
(బ్రతికియుండిన బలుసాకు తినవచ్చును. 
భోజనానికి ముందు, స్నానానికి వెనుక. 
మంచివానికి మరణమే సాక్షి 
మంచివానికి ఒకమాట, మంచి గొడ్డుకు 
ఒక దెబ్బ. 
మంది యెక్కువైతే మజ్జిగ పలుచన. 
మంచికిపోగా చెడ్డ ఎదురాయెనన్నట్లు. 
మన్ను తిన్న పామువలె నున్నాడు. 
మనస్సుంటే మార్గ్లమున్న దన్నట్లు. 
మనోవ్యాధికి మందు లేదు. 
మతిలేని మాట, శృతిలేని పాట. 
మనస్సుకు మనస్సే సాక్షి 
మనుష్యుడు పేద అయినా మాట పేద కాదు. 
మసిపూసి మారేడుకాయ. 
మాతృభాషను, మాతను గౌరవింపుము. 
మితము తప్పితే అమృతమైనా విషమే. 
ముందరికి వస్తే గొయ్యి, వెనుకకుపోతే 
నుయ్యి. 
ముందున్నది ముసళ్ళపండుగ. 
ముసుగులో గ్రుద్దులాట. 
వ! ముచ్చట. 


188 


న జరా మాలు దంల ఖలు. దర 


నం. 


Toa మీద తాటికాయపడ్డట్లు. 
మెత్తనివానిని చూస్తే మొట్టబుద్ది. 
మెయ్యబోయి మెడకు తగిలించుకొన్నట్లు. 
మెతుకులు చల్లితే కాకులకుకొదవా? 
మేకులు పెరికిన కోతివలె. 


మేడలు గుడిసెలు కావదంకన్న, గుడిసెలు 
మేడలు కావడం మేలు. 


మేలుమేలంటే మెడబడ్డట్టు. 

మొండిచేతితోటి మొత్తుకొన్నట్లు. 

మొండి చేతులవానికి నువ్వులు తినడం 
నేర్పినట్లు. 

మొక్కపోయిన దేవుడు యెదురుగా 
వచ్చినట్లు. 

మొండివాడు రాజుకన్న బలవంతుడు. 

మొగమాటానికెడితే, కడుపువచ్చినదట. 

మొక్కయై వంగనిది, మ్రానైవంగునా? 


మొగవాడు తిరుగక చెడితే, ఆడుది తిరిగి 
చెడినదట. 


మొగుడు కొట్టినందుకు యేడ్వలేదట, 
తోడికోడలు నవ్వినందుకు ఏడ్పిందట. 


మాన మర్గ్జాంగీకారము. 

యోగికి, రోగికి, భోగికి నిద్రుండదు. 

రవుతు కొద్దీ గుజ్జము. 

రాగల శని రామశ్వరం వెళ్ళినా తప్పదు. 

రాజాజ్ఞకు మించిన శాసనము లేదు. 

రాజుల సొమ్ము రాళ్లవాలు. 

రాజు మెచ్చినది రంభ, 

రాజు భార్య మేడయెకితే, కుమ్మరవాని 
కోడలు గుడిసెయెక్కిందట. 

రాజుతలిస్తే దెబ్బలకు కొదవా? 

రాజుకూతురైనా ఒకని ఆలే. 


కుల్‌ PP 


న ఖ్‌ రం. 





టు — 89 TOK 
(1 త్‌ లొ 
in న్నా 
0 గుంరదగాన రామాయణం 9 
| 
| 
[1111] | leh Hal wee 
బాలకాండ గౌతమముని సంపూజితరామ - 





శ్రీకర బ్రహ్మ పరాత్పర రామ - 
కాలాత్మక పరమెవ్వర రామ 
శేషతల్ప సుఖనిద్రిత రామ - 
బ్రహ్మద్యమర ప్రార్ధితరామ 
భక్తబృంద పరివాలన రామ - 
ముక్తిప్రద సురమునినుతరామ 
చండ కిరణకుల మండనరామ - 
శ్రీ మద్దశరథనందనరామ 
కౌశల్యాసుత వర్థనరామ విశ్వామిత్ర 
(ప్రియధనరామ 
ఘోరతాటకాఘాతక రామ - 
మారీచాది నిపాతక రామ 
కౌసిక మఖసంరక్షక రామ - 
శ్రీ మదహల్యోద్దారక రామ 


| 







సురమునివరగణ సంస్తుతరామ 
శంకరాది సంసేవిత రామ - 

పంకజాక్ష అలన ప కో! 
సమస్త జగదుద్ద్ధారక రామ - 

హిమధామ నిభాననరామ 
కవికధావిత మృదుపదరామ - 

మిధిలాపురజనమోదకరామ 
విదేహమానస రంజక రామ - 

త్యంబక కార్ముక భంజక రామ 
సీతార్పిత వనమాలిక రామ - 

కృత వైవాహిక కౌతుకరామ 
భార్గవదర్చ నివారణరామ - 
శ్రీమదయోధ్యానందన రామ 






సో 


అయోధ్యాకాండ 
దేవరాజ సంసేవిత రామ - 
భావజారివిధి ప్రార్థితరామ 
అగణిత గుణగణభూషితరామ - 
అవనీకామిని కామిత రామ 
రాకా చంద్ర సమానన రామ - 
పితృ్సవాక్యశ్రిత కాననరామ 
ప్రియగుహ వినివేదితపదరామ - 
తత్హాలితనిజ మృదుపద రామ 
భరద్వాజ దృగానందనరామ లా 
చిత్రకూటాద్రి నికేతనరామ 
దశరథ సంతత చింతితరామ - 
కైకయీసుత ప్రార్థితరామ 
విరజిత నిజ పితృకర్మక రామ - 
భరతార్పితనిజ పాదుక రామ 











x 


వే చండిక by పీ క న 
RT ఉండం Ftv ఊసత్తదిటట యచన స పయత 
శ నే ఉంకేేలి yh ప కీఫ్‌ అటా eu ఎవం శ 
buen గాన 5s శ కంగన! ఇ 





జనకన్ఫప తనూజాధిపరామ - 
దనుజకులాటక విదాహనరామ 
దండకావన జన పాపనరామ॥। 


అరణ్యకాండ 
దుష్టవిరాధ వినాశన రామ - 
శరభంగ సుతీక్షార్చితరామ 
అగస్తాసు గ్రహవర్తిత రామ - 
గృ(ధ్రాధివ సంసేవితరామ 
పంచవటీతట సుస్టిర రామ - 
శూర్చుణఖార్తివిదారకరామ 
ఖరదూషణముఖ సాధక రామ - 
సీతాప్రియకృదాశుగరామ 
మారీచార్తిహరినానుగ రామ - 
వినష్టసీతాన్వేషకరామ 
గృధ్రాధిపగతిదాయక రామ - 
శబరీదత్త ఫలాశనరామ 





న నం. 
కబంధబాహుచెదన రామ - 
=e 
a, jam హం అల ఉలోఖణ్స భా టో పో a 
oe ర్‌ు ము అ ary 


హితకర లక్ష్మణసంయుతరామ॥ 


సుందరకాండ 
కపివనసంత సంస్ఫృతరామ - 
తద్దతి విఘ్నధ్వంసకరామ 
పరమభక్త పరిపాలితరామ - 
నరనరేంద్రసన్నుతరామ 
ఇంద్రాది త్రిదశవందితరామ - 
సాంద్రసమాన గంభీర శ్రీరామ 
సీతా ప్రాణధారకరామ - 
దుష్టదశాననదూషితరామ 
శిష్టహనూమద్భూషితరామ - 
శీతోదిత రాకాననరామ 
కృతచూడామణి దర్శనరామ - 
కపివరవచనా శాశ్వతరామ 
రావణనిధనప్రస్థితరామ - 
వానర సైన్యసమావృతరామ 
శోషితసిర దిశార్ధితరామ - 
విభీషణభవదాయకరామ 


 మోతగాతరాంతరాకాలిరా ఇంద... అన అనా నారాజా. వాకా రాకరాక ాాంవిభయమాతలుతు దాకా. వారట. అదలా. నాడా. నాకుందాాా దాను. ౯ మాకా యం లా ర శంకా మతా ఇ గా 


7 
అష ఈక వమ వరో ఇ న ఖ్‌ జీ న 
రుం" ఆ టు ఖ్‌ ల తే అపాం శా శ 
యం లో 
Mann FTA Ll 
ఘబకర్ల శిదచాదకరాము 
అధో | 


వూ 
ఇల 
విధి భవసురముఖ సంస్తుతరామ 
లె జ హ్‌ ల్లా జ 
ఖసిత దశరధ వికిత రామ - 
par అష 


th 
fA 
0} 
0 
క 
గ్ర 
క్‌ 
[్‌ 
GA 


నిచదనుజ మదనాశన రామ - 
పుష్పకయా నారోహణ రామ 
భరద్వాజాది నిషవణరామ - 
భరత (ప్రాణావితరణరామ 
సాకేతపురి భూషణరామ - 
సకలస్వీయ సమావృత రామ 
రత్న సత్సీరస్ట్థితిరామ ఆ 
పట్టాభి షెకాలంకృత రామ 
పార్థివ కుల సమ్మానితరామ - 
విభీషణార్పితరంగక రామ 
కీశకులానుగ్రహక రామ - 
కందర్ప సుందరాకార శ్రీరామ 
బంధరహిత నృపనందనరామ - 
సకలజీవ సంరక్షకరామ 
సమస్తలోకాధారకరామ - 
రామరామ జయ రాజారామ 


జా దా తరాలకు. ౨6 


దా యాల... 


రామరామ జయ సీతారామ॥ 








| 
CG 


నేను తెలుగు బాల సాహిత్యం పైన పరిశోధన చేస్తున్న తరుణంలో (1977-80) 
వందల సంఖ్యలో పిల్లల జానపద గేయాలు, వేల సంఖ్యలో పొడుపు కధలు 
సేకరించాను. 


నేను పిల్లల జానపద గేయాలు సేకరిస్తున్నానని తెలియగానే తమ వద్ద గల 
గేయాలను ఇచ్చి ప్రోత్సహించిన హితవరులు పండిత గొర్రెపాటి వెంకట 
సుబ్బయ్యగారికీ ఆ 


గేయాల సేకరణలో తమ ఆశీస్సులను అందజేసిన శ్రేయోభిలాషులు, జానపద 
సాహిత్యోద్ధారకులు డాక్టర్‌ బిరుదురాజు రామరాజుగారికి, దాక్టర్‌ తంగిరాల వెంకట 
సుబ్బారావుగారికీ - 


నా విజ్ఞప్తిని అనుసరించి ప్రార్థన గేయాలను అందించిన సహృదయులు, సాహితీవేత్త 
డాక్టర్‌ అల్లూరి వేంకట నరసింహరాజుగారికీ - 


నేను కోరగానే తాము సేకరించిన బాల గేయాలను అందించిన మిత్రులు టేకుమళ్ళ 
కామేశ్వరరావు, చిత్తూరు; అమళ్ళదిన్న గోపీనాధ్‌, అనంతపురం; మెండా ప్రభాకర్‌, 
నిజామాబాద్‌; డి. సుజాతాదేవి, విజయవాడ; చొక్కాపు వెంకట రమణ, 
హైదరాబాదు పల్లి తిరుపతిరావు గజపతినగరం (విజయనగరం జిల్లా) గార్లకూ- 


తాము వినిపించిన పాటలను రాసుకోడానికి అనుమతించిన సహృదయులకూ - 
ఈ సేకరణలో తోడ్పడిన ఎందరో మి(త్రులకూ, అభిమానులకూ - 


నా కోరికను మన్నించి కైస్తవ బాలల గేయాలను సహృదయంతో అందించిన 
పాస్టర్‌ టి. ప్రశాంతరాజుగారికీ - 


సేకరణలో అనేక సలహాల నిచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి బి సుబ్బరాయన్‌గారికీ - 


ఈ ముద్రణలో చేర్పులు, మార్పులు సూచించిన బాల సాహితీవేత్త రెడ్డి రాఘవయ్య, 
సహజకవి ఐనాల మల్లేశ్వరరావుగార్లకూ - 


అంకితానికి అంగీకరించిన సౌజన్యమూర్తులు, చిరకాల మిత్రులు, బాల 


సాహిత్యవేత్తలూ, బాలబంధువులూ వేజండ్ల సాంబశివరావు, కవిరావు, అలపర్తి 
వెంకట సుబ్బారావు గార్లకూ - 


ప లల! 
= వనాజాననాతాలాటాలలామా మినా ంాలలాలలక నావలా పాకాల ్యవనాంలు లా వరలు నుంత్యర రువ వుతదా నానా ను వాసనల నముదెదాదాపా దడాల క 


= నంవాదకుదు 


హహ 


